MADRAS GOVERNMENT ORIENTAL MANUSCRIPTS SERIES 


No. 42 


కుల శేఖర మహీపాల బర కర్ర నతి 
శేషము రఘునాథార్య (ప్రణీతము 


KULASEKHARA MAHIPALA CARITRA 


By 
SESAM RAGHUNATHARYA 


Edited by 
T. CHANDRASEKHARAN, వతు LT. 
Curator, Government Oriental Manuscripts Library, Madras 
and Staff of the Library 
Under the orders of the Government of Madras. 


1955 








PRINTED AY: 
SOLAR WORKS 
12, Thambu Chetty Street, 
MADRAS-1 








INTRODUCTION 


There are two manuscript copies of Kulasekhara Mahipala Caritra 
available in the Government Oriental manuscripts Library, Madras, 
described under Nos. మ. 2077 and R. 1071. The second one is 2 
restored copy of the former which is in palm-leaf. The original 
palm leaf manuscript is complete and not damaged. The writing is also 
lucid and there are only minor mistakes and omissions here and there. 


In the .galaxy of the Alvars, the pioneers of Vaishnava cult, 
Kulasekhara Mahipala holds a unique place, He was not only the author 
of “PERIYA TIRUMOLI” of Tamil Prabandhas, but also the 
‘famous Stotra “ MUKUNDAMALA” in Sanskrit. The life of such 
an esteemed person is the subject-matter taken for this Kavya. Ségam 
- Raghunathacarya of Kaundinya 6౦2 and Apastamba Sutra is the author 
of this work. The following information may be gathered from the 
Introductory portion of the work regarding the author’s family and 
heredity. The family tree to which clan the author belonged is given as 
follows [వా 


AHOBILA DESIKA 


| | 


Ramanujacarya. 2 3 4 


ot 


Sri Bhattar (Two wives Ragama and Satyabhima) 
Venkatacarya (Wife Laksmamma) 


Raghunathacarya. Ramanujacarya. Cenna Bhattar. 
(Present author). (Author of Abhimanyu- 
Kalyanam in Dvipada). 
IH addition, Cenna  Bhattar the youngest brother 01 
Raghunathacarya also mentions in his book «Abhimanyu Kalyanam™” 
about his brother Raghunathacarya. This Abhimanyu-Kalyaqam in 
Dvipada is also of a fluent and simple style. The manuscript copies of 
this book are available in this library under D. Nos. 1022 to 1027. But 
this is not yet printed. The son of this Cennabhattar Ratigacarya is the 
author of Bhavanarayana Vilasamu in Yaksagana style. This also is a 
fine piece of poetry available in this library under D. No, 1931. Thus we 
clearly understand that this author comes from a 1200117 of scholars and 
poets. The subject-matter chosen in Bhavanarayana Vilasamu is very 


ii 


enchanting and interesting. There is a temple of Saksi Bhavanarayana 
in Ponnur village of Guntur District. The story goes that a Bhakta of 
this Bhavanarayana by name Guni Govinda brought him there as a witness 
to his maternal uncle in connection with his marriage. Because he was 
brought there by his Bbakta as a witness, the God was thereupon called by 
the name Sakgi Bhavanarayana.* This Sthalapurana or the description of 
this incident, 2.e., Mahatmya of that God happens to be the subject-matter 
of Bhavanarayana Vilasamu. Ina way, the narration of the theme in 
Abhimanyu Kalyanam, written by Cenna Bhattar coincides with that of 
Bhavanarayana Vilasamu. In both these works, the maternal uncle fails 
to keep up his promise to his nephew in connection with giving his daughter 
in marriage, when God Bhavanarayana interferes as a witness and fulfils 
the wishes of the nephew. Thus we find a similarity in the works of both 
the father and the son. Now, as the son selects the subject matter 
pertaining to Guntur District, there is a slight chance for our drawing the 
hypothetic conclusion that they might be the inhabitants, somewhere, of 
Guntur District. Practically, no internal evidence is available from 
either the present book or from the works of his brother Cenna Bhattar or 
from that of his son 4.e., Raigacarya to assign any date tothe author. 





1. Sri N. Venkata Rao, M.A., in his essay “‘“KulaSekhara in Telagu 
Literature” inthe Journal of the Uuniversity of Madras, Section-A, Humani- 
ties, Volume XXIII, Nos. land 2 (July—December pages 57 to 61) establishes 
the date of Raghunathacarya. There he puts forth the following arguments ఫా 


2. Firstly in the Dasarathi Sataka written by GOpanna, mention is made 
of one Raghunatha Bhattaracarya in the 9th stanza. There neither his 
family nor surname is mentioned. As such this statement could not stand for 
argument as there is the possibility of having different persons with one and 
the same name. 

3. Secondly he brings in the relationship between Raghunathacarya and 
one Tirumalacarya of the same family and surname , giving out as example the 
introductory portions written by the respective authors of Kulasekhara- 
mahipala Caritra, Abhimanyu Kalyanam and Ambarisdpakhyanam. Though 
the said Tirumalacarya belongs to ‘“Séesam” family and Kaundinyasa 6౮౬2, 
he describes Narayanacarya as his father. Butthe mention of this Nagayana~ 
carya is not made by these two brothers in their respective works. Here 
Sri N. Venkata Rao has mentioned in the family tree that Narayanacarya was 
one of the five sons of Ahodbila Désika. But in both Kulasekharamahipala 
Caritra and Abhimanyu Kalayinam nothing was mentioned except the fact 
that Ahdbila Desika had five sons and Ramanujacarya was the eldest of them. 
At the same time the mention of either Ahobila Desika or his five sons has 
not been made by Thirumalacarya through it is said that his father was 
Narayanacarya. He never mentioned anything about his grandfather. 


As such the statement that Narayanacarya was one of the five sons of 
Ahodbila DéSika, is not borne out by literary evidences and could not stand 
for reason. Therefore until and unless a positive proof is available, the 
matter is left open for investigation and till then we are not in a position 
to decide the exact date in which Raghunathacarya lived. 


1 


The style and the descriptive talents in poetry, exhibited in this book 
may assign to this author a place in comparison to the Prabhanda Kavis, 
the men of letters of the age of Krsnadévaraya. None of the poets of the 
Tanjore Naicks’ time could stand a comparison to this author in his great 
creative imagination and poetic fluency in narration. He may be classified 
amongst the illustrious poets like Kankanti, Paparaju and others. Thus 
this book forms one of those rare and exceptional works. ltis a wonder 
how such a great poetical work has not been printed 50 far. We can go to 
the extent of even saying that it excels all the poetical works so far publi- 
shed by the Government. Every poem in this book is a shining precious 
jem ofa high order. This Raghunathacirya assimilated in him many of 
the high poetical talents from the so-called' pioneer works of the Prabhanda 
Yuga like Amukthamalyada, Vasucaritra, Panduratiga Mabhatmyam, 
Prabhavati-Pradyumnam, etc. The fluent narration and candour, appro- 
priate usuage of words, epic style and magnificent poetical imagination, all 
assign to him an important place of high order in the poetical hemisphere. 


The subject-matter pf this work is the life-history of one of the Alvars 
of Visistadvaita Sampradaya; as such his Stuti (prayers) to five weapons 
of Lord Visnu ( Paficayudha), Vigvaksena (Commander-in-Chief), Garut- 
manta (the ride of Lord Visnu) etc. adds a special flavour to the excellent 
diction and brings to our memory Amuktamalyada of Sri Krsna Déva Raya 
of Vijayanagaram. The excellence of the style and the ideal usage of 
words reveal that he is a great scholar with a wide field of varied scholastic 
interests and a poet of magnitude. In reading his poety one cannot miss 
the influence which he has in his writings from the great Prabhandha 
poets, like Ramarajabhigana, Tenali Ramakrsna, Pingali Surana 
etc. Especially the story of the deer in the first canto and the situation 
brought out in the meeting of Sri Dévi by Sri Ratiganatha, after he married 
Nila in the fourth canto bears testimony to the genius of the author. The 
different meteres used to suit the different situations are also worth 
mentioning. The rest is left to the readers themselwes, 


It is hoped that this work, 2 rare gem of its kind, will ase: its proper 
place in the world of Telugu Literature, 


My thanks are due to Sri M. Sarabhesvara Sarma, Telugu Pandit of 
this library, for preparing the press copy and correcting the proofs and to 
the Solar Works, Madras, for printing the work in a good manner. 


Govt. Oriental Manuscripts | T. CHANDRASEKHARAN, 
Library, Madras, ॥ CURATOR. 
3rd March 1955. Y 


PRINTED AT THE MADRAS LAW JOURNAL PRESS, MADRAS 4. 


కథక 
* 


చన్నశఇురి (పభుత్వ (_పాచ్యలిఖుతప్రు_స్తకభాండారములో ఈ కులశేఖర మహీపాలచరి తము 
నకుం దాళపత పతి యొక్క_టియ్‌కలదు. (డి. నం, 2077) ఇటీవలనే డానికి దుహిత్చక కల్చింపద 
బడినది. (ఆర్‌. నం. 1071) 


మాతృక అశిథిలమును దోషరహీతమునగుటచే మ్యుద్రణ్యపతిసంపాదనము సుకరమైనది. చివరి 
యాళ్వ్యాసమున తుది పద్యము లాండు లెండును కావ్యమధభ్య మున రండు మూడు తావులలోనొకటి, ఆజ్క్మి 
పద్య చరణములంమ్మాాతము (తుటితముఆంను 'లేఖక _(పమాదవిసృృష్ట్రములునని తెలుపవలసి యున్నది. 


అపరివారణీయములగు నీనీవార'లేశములను విడినునచో నితరఫూర్వకావ్యములవలె 'సంబేవజా 
స్థలములో బరిష్క_ రల వికల్చ్పములకెడమిాయక యథోచ్చారితకముగం (బకాశమునందగలంగుట యా 
కా వ్యవిషయమున నెన్న ౬దగిన విశేషము, ఇందలి కావ్యగుణములమేలీమి కీమేఆం కలిసివచ్చినది. ఇట్లిది 
యరుదు._ శ్రీ వైస్థవముత పవ ర్హకులణను నాళ్వారలలో నన్యతముండును, సుని ద్దనుగు ముకుందమాలకును 
_దవిడాగ మెక దేశ మగు పెరియతిరుముగ్రికినిం గ రృయగు కులశేఖర మహీ 'పాలుని చర్నిత్రమింజలి వస్తువు. 
ఆప_స్తంబనూతుడును కాండిన్యగో,తుండునగు శేషము రఘు నాథాఇార్యుండు దీనికిం౫ ర్ల. ఇతండు 
(పస్తావనలో నిరూపించిన తనవంశ్మక్రమమిది వ. 


ఆఅపకోబల చేశికుండు 
| 
| | | | 
రామానుజాూచారుడు pa శి టీ 5 
సీతమ్మ (భార్య) 
(శ్‌ భట్టరు. రాగము, సత్య భామ (భార్యలం) 
| 
"వేంకటా=-చార్యుండు 
లక్ష్మమ (భ'ర్య) 
| కతన తత య 
| | | 
రభఘునాథశాణబణూారుడు రామానుజూబణూ రు డు చెన్న భటరు 
భీ శ్‌ భట్ట 
(_ుక్ళృత కృతికర్త) (అభిమన్యు 
కల్య్యాలా 
ద్విపద 


ప. 


V1 
పినతమ్ము డు చెన్న భట్టరు, తన యభిమన్యుక ల్యాణములోో రఘునాఖాచార్యుని నిట్లు స్తుతించెను, 


య 6 అంద గజుండు సద్దుణాభిరాముండు 
నందనందన కథానందచిత్తుండు 
ఈమదమ వాత్సల్య సౌశీల్యముఖ్య 
కమనీయగుణరత్న కలశవారాశి 
యనుల వైష్టవరహ స్వార్థ సం వేది 
రమణీయశుభకీ ర్తి రఘునాథగురఠుండు. 


ఈ అభిమన్యుకల్యాణము రసోత్తరమయిన ద్విపదకావ్యము. ఇది యీగంథాలయమున 
డి. నం. 1022.1027 రులలో సర్టితము, ఇదియము[ దితము, ఈ వెన్న భట్రరుకుమారుండు రంగా 
చార్యు (శును సరసకవి. భావనారాయణవిలాసమను (పశ స్పయక్ష -గానమును రచిం చెను. 


66 ఇది _శ్రీమన్న ందనందనచర కార విందద్భందనిహ్యంది మర ందబిందువముదవడిందిరాయమాణ మానస 
శేషవంశాబ్దిసుధాకర చెన్న భట్టారకకుమార రంగాచార్య పణితం బెన భావనారాయణ వీలాసంబు ౨? 
అని దానిగద్య. 


ఇది యా (గంథాలయమున డీ, నం, 1981 రున వర్ణితము. వీరివంశము పరిపాటి యిటిది .ఆంద 
టును విద్యత్క-_వులే. భావనారాయణవీలానమునందలి యితివృత్తేమ ముచ్చటయైనది. గుంటూరి 
మండలము పొన్నూరు -గామమునకు గూనిగోవిందుండను భ క్షునిచేం దన 'వై వాహిక విపయమున మేనమాను 
కడకు సొతక్షిగం గొనికేంబడి సాక్షీ ఖావనారాయణుండనపేరనవట నిలిచిన సామి మా హాత్మ న్ధ్రమిందు 
వరి తమైనది, 


చెన్న భట్టరు రచించిన యభిమన్యుకల్యాణమునందలి వస్తువుకూడ దాదాపు నిట్రిదియే. కన్యా 
(ప్రదానవిషయమున నాడినమాట తేప్పం జూచిన మేనమామను సాక్షీయైననారాయణుని యనుగహా 
మునం దుదకు గృ తార్జులడైన 'మేనల్టుండును, ఈ తండికొడుకుల కృతులలో సమౌనముగ గోచరింతురు. 
రంగాచార్యు డు (గహించిన యితివృ_్తము పొన్నూ రునకు సంబంధిం చినదగుట నీశేనమువారు గుంటూరు 
మండల వాస్తువ్యు లె యుందురను నూ హాకెడమి చ్చు మున్నది, రఘునాథాచార్యుల కాలనిర్లయమునకుC 
(బ్రకృత కావ్యమునందు.గాని తమ్ముండు చెన్నభట్టరు కృతిలోంగాన్సి తత్చునత్రుని కృతి ;ోయగాని యాధార 
ములు గనవచ్చుట లేదు. 


(శీ నిడదనోలు వేంకటరావు-గారు JంUInal of University of Madras Sections 
A. Humanities Vol. XXII Nos. 1-2. (July-December) Pages (57-61) లా Kulasekhara 
in Telugu Literature అనువ్యాసములో నీరఘునాథాచార్యుల కాలమును నిర్ణయించిరి. అందు 
వారుచూపిన యాధారమలలో "మొదటిది. రామదాసకృ్ళతమగు డాశరధిశతకము 9 వ పద్యములో 
ఓ రఘునాథభట్టరాణార్యుల కంజలెత్తి *”” అనునది. కాని గో తగ్భృహూనామములు తెలుపంబడని ఈ 
రఘునాథభ ట్ట్రరు, (పకృత రఘు నాఖథాచార్యులు కాకఫోవుటకుగల 'సంభవమును, రఘునాథ సంజ్ఞీకులం 


v1 


ఎెట్టును బదువేడవ శతాచ్చి కీవరివ్రీయే యనకతీజని యూ కావ్యము కవితాపరిణతినిబట్రి మాత్రము 
పదునాజవళ తౌబ్దిలో బుట్టుందగినదిగ ధో (యను. _పతిభావ్యుత్నతులలో నాయకరాజులనాంటి 
తెనుంసకవులెవ్య్వరును ఈ రఘునాథాణార్యునితో సరిరారు, ఇట్టి విశిష్ట మైనవాజ్ముదయే వారికొలేదు, 
ఈయుజ్జ (లతయ పరిణతియు క్షయాన్నుఖమైన నాంటి సారస్వతములో పుట్టక పుట్టినవనప లెను, 
ఆ యగలక్షణముల కపవాదభూతమై కంకంటి పాపరాజు కావ్య మొకటియన్న దన్న చో నీ కులశేఖర 
చర్మితమును దాని సరసను జేర్చవ లెను, గతాొనుగతికమును మంద పతిభమునగు పదునేడు పదుెనినిమిదవ 
శతాబ్దుల తెనుగువాజ్మ యములోే నరుదుగ నుదయించిన "5ండుమూండు. పళ _స్తకృతులలో నిదియొకటి. 
అసలిది యిశ్నాళ్ళ పకటితమైమబుగుపడి యుండుటయే యాశళ్చర్యము. (పభుత్వమువారిచే “వీంటి 
వబకుం (బయరితములగుచున్న పూర్వాంధకావ్యములలో నింతేకవి తాగుణ సమృద్ధ మైనకావ్యమురా లే 
దనుట యతిళయో క్రికాదు. ఇందలి _పతిపద్యమును శాఃతో త్రేజిత మెనరత్న ము, (పబంధవాజ్బ్మ య 
మహాసౌథమయునకో మూల స్తంభములగు ఆము _క్షమాజ్యద్క వసుచర్మితము, పొండురంగమావోత్మ గ్ట్‌ము, 
(పథావత్మీ ప్రద్యుమ్న ములలోని యాయావిశిష్టకవితాలక్ష ఇములు రఖఘునాథాచార్యుని కృతిలో హత్తి 
కొనినవి ఫావగతముగనో రచనాగతముగనో, పలుకుబడినో, (పతిపద్యమునను నొకవిశేషము 
భానించుచునేయయండును. క వియొక్క కృతహా_స్తతకు నిందలి (పతిపద్యము నుదాపహారణ మే, 


ఇదియు నాళ్వ్వారుకథధయగుట, శావ్యముఖమునందలి పంచాయుధ వివ్వ'క్సేనగ రుత్మ దాదులస్తుతు 

అలీ 
లును కావ్యముననాపాదచూడముగ గుబాళించుయన్న విశిస్టైాద్వెత సర పదాయము దయును ఆము క 
అయీ 
మౌల్యదను దలపీంచుచున్నవి, శే షవర్ణ నాసందర్భ ములలో నీకావ్యమ వసువర్శితధోరణులను 
పుణికిపుచ్చికొన్నట్లు కననగును. ఒకొ_కయెడ _ తెనాలికవి కూర్చుబిగువులవారువు మెజయు ను. 
ఇక సంవాదములలో, శృం-గార దౌత్య ము లలో (పణయ లేఖలో జూరన దైకికముదయుటి 
లూ బు 
పడును. కవియుపజ్ఞు కుం దొలియాళ్లా (సమున హరిణీ వృతాంతములోేని కోడం) డికము యొక్క. చిత 
ణమే గెొప్పయుదాహరణము. నాల్లి వయాళ్యాసముతుద నీభాపర్మి గహోనంతరము (శీ రంగచాథుయడు 
దాక్ష ణ్యభంగఫీభుపై (శీబేవిని జూడ నేగిన సన్నివేశము తన్నిర్య్వహణము కావ్య మునకు మకుటాయ 


పలువురుండకుండుటకుంగల యసంభవమును దీనికి బాధకములంగ నున్నవి. రెండవది. కులశేఖర 
చరిత అభిమన్వ్యుక ల్యాణమయులలోేని పస్తావనలకో అంబరీపోపాఖ్యా న పస్తావమోదాస్ఫుతపద ను 
జోడించి వారొసగిన "శేషమువారినంశ వృక్షము. అంబరిపోపాఖా నకృతికర్న _ తిరుమలా 
చార్యుండుకూడ "జేషమువంశజుండును కౌండిన్యగొ_తుండును. అందు తీరుమాలాణార్యు (డు తాను 
నారాయణ ర్య సంభవుండనని చెప్పి కొ నెను. శీ -వేంకటరావుగారుతామెసగిన వంశ వృక్ష ములో 
6 నారాయళాచార్యుని ? అహోబల దేశికుని పు తేహంచకములో నన్యతమునిగాజేర్చిరి, అభిమన్నుకలా్నణ, 
కులశేఖర చరి తములలోనపో బల బేశికోని య|గనందను(డని రామానుజాచార్యుడొక్క...జే ఉర్ళొంకం 
బడెను. కడమ నలువురినామములు పేర్కా_నబడలేదు, తిరమాలాచాగ్యు డు తనకృతి కాం 
దం|డినిమా[తమే పేరొ_నెనుగాని తాతేషేరుతడ విన వాడు కాండు. ఇట్టి న్ధీతి నో నహోబలదకికునకు 
నారాయణచార్యుండు కుమారుడనుట, యూూహెకసాధ్యముకౌని (పమాణసీద్లము కాదనవలసీ వచ్చు 
చున్నది. ఆది పొసంగిననేకాని తికములాబార్యుని యంబరీపో పాఖ్యా్యనము నుబటి వారుచేసిన రఘునాథా 
చార్యుని 'కాలనిక్టయము పొందుపడదు, (_పతివాదమునకులాోంగని (పమాణాంతరములు లఫించునంతవణకు 
భునాథాచార్యుని కాలనిర్ణయనిషయము పరిశీల గార మైయన్నది. 


న 


VILL 


మానముగనున్నవి. కోలేోఖరోలు నీళను |క్రీదేవికినప్పగించు సందర్భము దుహితృ స్నేహావిక్టిబమగు 
మిశ్చవదయమునుండి '"వెలువడినమాటలా, వానికి (శీదేవియొసంగినయు త్తరమును జుచిత్య మునకు 


కాన్తుభాంశజనితుండగు కుల కేఖరుని భ_క్టివాసనాక్రమసముెస్నే పము, 'రామాయణ(క వణ 
సమంయయములయందలి యతనితన్మయత, భాగవతులయందతని పక్ష ము పుణ్య వాసనా _పబోభదక్ష ములుగ 
నూక వి. మం(తులదుర్మం( తేమను వ్యవవోరకాటిల్యమును€ జ(తిం చినెేర్చు కవికింల లోకస్వ భావ 
పలిజ్ఞానమనకో  నిదర్శకముగనున్న ది. రసానుకూలముగ నాయాఫట్టములలో సీ(కృతము లెనఛందో 
ఇదములం శిల్చజ్ఞ తనుజా టుయున్న వి. 


కావ్యము సర్వాంగీణమాగ గుణ'సంపన్న మైన పుడు క తిపయోదావారణములతో దాని సమ్మగ 
సాందర్వనిరూ పణము సాధ్య పడునది కాదు, ఇచట 'సమ(గపరగిలీలనమున కెడమును'లేదు, వండు 
పునురిళము లై చవెలంవడుచున్న (గంథమా. తెమలనెల్ల ‘6 (న తానాము_త్తేమం(వతం 32 అనున్య్యాయమాూును 
పాలీంచి యతివి_'స్పరముగల వీ 8కలయ౦ందుం (బశంస్‌ంచుట యొకయాఇవారయమొపోయినదికానల6 (బిక్చత 
కావ్వమునుగార్చి సం శ్షేపముగ_నెన నీ మాత్రము చెషప్పవలన్‌వచ్చినది. కాని నిజమున కిట్టికావ్యములం 
పీఆకో పజీ వ్యములంశావు. స్వయం పకాశములం. 


నికపషాయమాణు_లై య శిజ్ఞులీక్సతిర త్నము నొరయుదురు"గాక్ష, 


తి. చం[దశేఖరజా. 


విపయము 
(పథ మాళ్వాసము 
కావ్యముఖుము 
పురవర్లనము 
రాజు వేంటెకేగుట 


హరిణి పూర్వుకధ 

పరజనము రాజునరయుట 

అనపత్యతకు రాజు విచారించుట 

మంత్రులం రాజునోదార్భ్చుట 

ద్వితీయాశ్వాసము 

'రాజుకడకోు భా గవతులంవచ్చుట 

భాగవతుల యుపడేశము 

(వతారంభము 

(శీమన్నా రాయణసాక్షాత్కా.రము 

వర్మపదానము 

కల ేఖరుని జననము 

కొల జేఖరుండు రాజగట 

'వెప్టవయతివచ్చుట 

రాజు |(పశ్న ములకు యతియు త్తరము 

'రావణోదంతము 

(శీమన్నా రాయణునితో నిం దుడు 
తనపాళష్ను ఇచెప్పకొ నుట 

ఆభయ పదా "నము 

శీ రాముని యరణ్యాగమనము 

వీతాపపారణ ము 

సుగీవ సమాగమము 


+౪ 


14 
18 
27 
80 
81 


కిక్‌ 
88 
43 
45 
468 
50 
ర్‌4 
ర్‌ 
59 
64 


విడి 
71 


74 


79 


సరా క 


విషయము 


వహానువు సమా దమునుడా టి 
వీతను గనుగొ నుట 
లఅంకాదహానవము 
యుద్దము 
థి 
రావణ వభ 
అయోభ్యా (పవేళము 
| శీరామౌభేళ్స్హ్‌ కమ 


క్ల A _ 
తృుఆయాళ్వానము 


కుల జేఖిరుని రామాయణ (ఛవణాము 

కల జేఖరుండు రావణునిపపై దంజెత్తుట 

నీిళాజేవి యవతరించుట 

వనవివోర ము 

సూ న్యా సమయవర్మ్యనము 

మన్మ థాద్యుపాలంభము 

(నీరంగపతి విరాళి 

నీలవేణి నీళావ్న తౌంత మును 
(శీరంగపతికి విన్న వించుట 


చతుర్లాశ్యాసము 
యు 


నీలవేణి నీళా దేవియొద్దకు వచ్చుట 
మంత్రుల హా మ 


సార్థములకు దోొషము'లేమికి గులేకేఖుర్వుడు 


భాముముట్ట్యులు 
(శమ నాన్న రాయ - సామా త్మా_రము 
నీళా కల్యాణము 
నీళను (శీబేవి పరి ౫ హించుట 





న 


-ఉ అత్త 


ల) 


శశ శ్ర 


£0 
82 
84 
8ర్‌ 
దితి 
89 


91 

98 
101 
1065 
111 
114 
122 


128 


186 
145 


149 
160 
159 
171 


కులౌఖర మహాపాల చరిత్ర 


ew) 


(వథమాళ్వానము 


శి గో తాతనయా _న్తనస్థగిత కాక్రరద్యుతుల్‌ స్వయ వ 

తో [(గంఛారక్ష్ర] లలంతోకారుచితతుల్‌ చూపట్టి న్యు ప్చా 
(దాగంబుల్‌ బయ లెక్కి_నకునంగ నుద్వత్పం తానంద నం 

భో గాత్పుక్య్యమునందు రాఘవుడు మమ్ము9 _బోచు నెల్లప్వుడున్‌* 


భథభాతయశ8[పభూత విబుధ వజ సేవిత దివ్వరూప వి 

ఖాత నవు _నలోకశుభ గారణద్భ్రిన మేత జాంబవ 

దా తసుతాంగడాది, కపివందిత పూతప్డాంబుజాత, నం 
పీత, పతి వ తా శ వణవీతగుణావ్నుత వీత గొ ల్బదన్‌* 


జలజాతుండేట సంభవించె నచటన్‌ సాహో =న్యుథా రేయు౯కై 

బల శే "ర్యమ్ములం జెంప్రు గాంచి వలన త్పర్వంక సౌధాంబ-రా 

దులు డాన్తై హారిక్‌న్‌ సఖత్వభట వృ తుల్‌ నూను ధన్యాత్ము సి 
స్తుల భోగోన్నతు నిత్య శాంతుఏ ననంతున్‌ గాలు జి_త్తమ్మునన్‌. 


తన భుజపీఠి నచ్యుతుండు తర్క_ర పద్సమునందు ముందరా, 
వనిధరమున్‌ దదగమున వారణ ఖడ లులాయ సింహ భృ 
ద్యనములు దద్దు )మస్ల కవపీవర్తము, పెపయి నిట్లు దొంతిం బూ 
నిన |క్రియ( దాల్చి లలం జన నేర్చిన పష్మతిపతిన్‌ భజించెదన్‌ 


వివిధ పాణి సమాకులాఖల జగడిషాంతి కృ శ్కా_ండ సం 

భవ రమా లయహేతు సంచలనశుంభ ద్వైత బాహుండు, వూ 
ధవ భావాభివుత పవ ్రర్తకుండు -డై బె త్యభ్య్వాంత భానుండు, ణా 
నవన వాత వనంతుడై వెలయు వివ్వ క్పనుం గీ _ర్తిం చెదన్‌ * 


యం 


(ప్రథమా రను 


రవి మున్నాక్క-రుం జేగుబెంచు నిదె ఘోరషప్రక్రియన్‌ గోటి సూ 
ర్య విలాసోోగత దోోంచె నంచు ఖచర్యనాతమ్ముు భీకిల్ల డా 

నవ సేనావనముం దహించి సురనన్నా నంబులం జెందు మా 

ధను చ కాయుధమున్‌ భజించెద సముద్యద్భ్శ క యోగమ్మునన్‌ * 


యూధము లై నిశాచరన ముత్క_ట చక్రము లోలిం "0 ని 
పో) ఫ మహాముని వజచకోరము లింవు వహింప నిర్ణరాం 
భోధ సశ్చుృద్ధి చెంద భవపుంజితమంబెడలన్‌ దనర్చు క 
మ్మాధవు ₹ేంఖచంద్రికలు మాకు శుభమ్మూలొసనంగు గావుతన్‌ * 


(పకటారాతి కరోటపాటనవినిర్వ(ద_కృసిక్తాత్శ మూ 

దరికి సొంఘై పయిం జెందు దివ్య కుసుమ ేణేరుచిన్‌ జ్మితకం 
చుకమున్‌ దాల్చిన లీల దోంప సుమనస్తుత్య [కియా పిన్‌ సమ 
(గ కళావైఖరి *రిచేం దనరు నక్కామోదకిన్‌ గొ ల్చెదన్‌* 


రవికోటిన్‌ చెగడు న్న తాంతరత మోరాశి న్వయాపాదిమై 
పవికోటిన్‌ (బవాసించు దైత్యకుధర (పధ్యంసనోద్వృ త్తి "క్ర 
సవ హాన్తాంబుజభూపణమ్మాగుచు శ శ్యద్విశ స్‌ఖ్యాత టై 
భవమై యొసప్పెడునందకమ్ము గలుష్యపచ్చేదమున్‌ 'చేయుతన్‌ 


పాటవమొప్పనాత్మముఖ బంధ విము క్షశరమ్ములన్‌ ద్యిషత్‌. 

కోటులా (గం సంచుం దన కోటి జనార్షను కర్ణనీమకున్‌ 

నూటికి. దెల్బంబంచిన |క్రమంబున మండలి తాకృతిన్‌ సమి 

న్నాటక లీలం డాల్చు యదునాయకు శార్జము నాశయిం చెదన్‌ 
ళు 


తనుకాంతులఖలది కట నటక్క_రటి వి 
స్ఫుటకటమ్ముల జా(జుపూతం జెనుప 
ఛదజనుః పవననుల్‌ సపావివిచీ ప 
రన్స రావాతికి సారథ్య మునుప 
తుండ్యాగ మత్యుగ దుర్గ్ల)వారిగ్రావ 
పాళపై దంభోళికేళి సలుప 
నఖరముల్‌ నతజనోన్నుఖ మహాఖఘధ్యాంత 
వీటికి. దపనాంశుభాటి గాంగ 


10 


లేన్‌, 


లాం 


కులశేఖర మహీపాల చరిత వ 


ముఖరుచులు శంభుజంభారి ముఖ్య దేవ 

దృక్చకో రా వళులకుం జం(దికల నినుప 

విలసితోదగమూ ర్తియొ వలయు బుధ వి 

భేయు మునిగేయు నవై పన లేయుం నగాలుతు. 11 


సక లద నందు (డు జగజన్నాది కృ్నలేరక నం 

గత్యాపాద క వేతపాణి, సిజహుంకారాంకురో[గ్రొత్క మ 

(ప త్యాఖ్యాత విరోధిముండలుండు నీ వీప్వు క్సేన దేవుండు సి 
ప్ప్ర్రత్యూహమ్ముగ మత్కృతిం గరుణత రానా ళం [బోవుతన్‌ . 12 


అనయము సత్క_న్రల్‌ భగవదర్చిత కావ్యరసమ్ము మెత్తు, రొ 

య్యానం గుకవుల్‌ వెసన్‌ నెరసు లారయుచుండుదు శేమిచి తమో! 

ఘన సరసీ లనత్క-మలకై రవ సౌరభ మేవగింపుచున్‌ 

మునుహొని న _త్తగుల్ల లకు ముక్కులు సాచు బకంబులున్‌ బెన్‌ . 18 


వ. ఇ ల్తెజంగున నిష్టదేవత్యాపార్టనంబును సుకవికవి కౌ భివందనంబునుం 


ణి 

గుకవి నిందనంబునుంగావించి యొద్దియేనియు నొక్క- చిరంతన ప్రపన్న చరితంబును 
మి శకవితావి శేషానుబం ధంబుగావించి భగవత్సమర్చితంబుసేయుభాగ్యంబు దొర 
హొనునొకోయని నిదురించు నంత శపావసానయామంబునందుః 14 


చం. 


నగు మొగమున్‌ విశాలనయనమ్ములు చక్క? చెక్కుదోయి, చె 

న్నగు నరులున్న పెన్నుర, ముదంచిత బాహుయుగంబు, ముత్తెంపుం 

జిగి. దళుకొ త్తు పల్వరుస, చిన్నియి యారంపు చెయ్వులొప్ప సొం 

పగు ఫురుషుండు నాదుకల నాదర మేడ గోచరించినన్‌ * 15 


వ, వనునుబులకాంకరంబులవయంబుల నవలళంబీంప నపఫ్ఫ్పురుష్వుని అెజుం 


తెటుంగక వెరయపడి- చూచుచున్న ంత._ 16 


కేగి, 


“ఏను రఘువల్ల భుండ సీదుహృదయ మెటింగి 

వచ్చితిని గులశేఖశాళ్యార్ల చరిత 

మాం(ధగీర్యాణ మిశపద్యాంతరముల న్‌ 

గ్బతి వినిర్మింవు మాకు నంకితముగాంగ ,”] 17 


(పథమాశ్యాసము 


వ. పరమపురు పార్ల వేత్తలగు భాగవత్రో_త్తములం గీ_రించుట కి_రికరంబును 


మదీయవై_ ౦కర్యవిశేషంబు నగుంగానున ని శ్తెజింగునం గావించి కృతారుండవు 
గమ్ముని యానతిచ్చిచనియె నంత మేలుకాంచి నామనంబున నిట్లసి యూాహీించివి.18 


ర 


తెగ. 


తగ్‌, 


కం, 


ఎక్క-డిచోద్య మజ్జగ ద ధీశ్యరుంగనార్చి మహోతపమ్ము ము 

నె క్క_డినుండి చేసితి నహాతుక మాతని నత్క_టాతు మొ 

క్కెక్క్టానిపై 6 బొసంగు నను చుండెద రార్యులు తథ్యమ య్య లో 
జికి-నభ_ క్షి నర్పణముః జేసెద మత్కతి రామమూ_్రికిన్‌ , 19 


శుభక రాప_న్తంబసూూ[తుండు కొండన్య 
గోత్రపమ్మితుండు గుణవిశిన్లు( 

డనుప ను కేపాన్యయాంభోధి చం[దుండ 
హోబల జేళికండొనరం దనదు 

నతియందు.బు తపంచకము నాపాదించె 
నంద గజుండు రామానుజార్యు. 


డను హాతుంకు సీతమయను నిజ బేవి 
వలన శీ భట్ట రాహగయకుమారు( 


గనియె నా శాంతినిధికి రాగనుయు నత 

భాను యను oo భ్‌ వ్యవుతులు 

నరవి రాగమబేవికి సంభవించే 

నరసగుణ ఖాలీ 'వెంకటాచార్య మా లి, 20 


అమ్ము హాత్నుండు లతను యనెడి పత్ని 

వలన మువ్యురి( దనయుల నెలమి గాంచె 

'జెలిమి రామూనుజుండును జెన్న భట్ట 

రను నసోదరు లిరువ్కు శే నగజుండ. 21 


లి రఘునాధార్యుండన 

"వెలసితి లత్మణముసీంద విములపడాబ్దం 

బులు శరణంబని నమ్మితి 

లలి భాగవ తార్చనాభిలాషం బెనంగన్‌ 22 


కం, 


కం, 


క్‌0ం 


కం: 


కర, 


కులశేఖర మహీపాల చరిత్ర ర్‌ 


న, ఇట్టియెనుగ ్రలీపతియగు జానకీపతిం గుతించి షష్ట్యంతమ్ములు రచిం చెదిరి 
ప్ర్రరహారగిరి సుకవరకర 

దర శరహరినిభయశస్సుభాలహాఃకి దు 

మ్క_ర పరసై నోధురనం 


ర్త 
గరరంగ విశృంఖల (ప్రకటళే 'ర్యునకున్‌ 24 


అకుటిల సంవిన్ని జసే 

వకజన భయదో గడె త్యవపు రేథిః పా 

వక కీలాముతశరునకు 

(పకటయశః విహితభూనభః కుహరునకున్‌ * 25 


తద్యోతిత నిజభుజ[ప్రతాపద్యుతికిన్‌ 

హృ ద్యానవద్య పద్య 

స్వాద్యర సోద్యత్ప) బంధ నమ్యక్ళ ్రలికిన్‌ * 26 
దుర్లమనిలయని శాచర 

వన్గాధిప భయదశ శ్ర వరథోరణికిన్‌ 

దోర్లర్యనృ పతిదుస్సహ 

భర్త భనుర్యం గ్‌ అబ భామామశోకిన్‌ * 27 


శోభితకల్యాణగుణ 

గ్రీభరితాశునకు రత్నచిత్రవిభూపా 

భాభూవీ తాంగునకు రవి 

భూభూ పాలునకు రామభూాపాలునకున్‌ + 28 


వ. అంకితంబుగా నాయొనర్పంబూసిన కులేఖరచరి తంబునకు( గధా(క్రమం 


బెటిదనిన == 29 
ట్‌ 


చం 


ఫవముదవు నత్యశీల గుణసంపద సొంపువహింప వై ప్లవో 

_త్రములు (ప భాత వేళ నుచితజ్ఞత మేల్క_ని 'తా్నామపర్షి కా 
విమలజలావగాహనము వేడ్క_ నొనర్చి సితోర్ధ్వ్యవుండ డీ 
_ప్పముఖసనరోజుూలై జపతీహా (కియలన్‌ నివసించి యున్నెడన్‌, 80 


6 (పథమాశొ(గము 


కం, అందొక చేళికమణి ని 
ప్పందముకుందాంఘేభ కి భజనాన_క్రిం 
జెంది సిక తాతలన్మున 
సుందర పద్మాననై క నో్లోఖితుండగుచున్‌ , ల 


వ. విచ్చేసియున్న యొడ శిష్య,పవరులయ్యాచార్య పురుషునకు: (బదక్షిణ 
(పణామమ్ములాచరించి యంజలిప్రుటంబులు నిటలతటంబులం గడియించి యిట్లని 
విన్నవించిరి___ 82 


ఉ. చేవరవారు మున్ను వనుచేవకుమారక భ క్షవృ త్తముల్‌ 
పావనసూ కులం దెలియ(బల్కి_తి రక్కుల కేఖరాభిధా 
నౌవనిభ ర్త నచ్చరిత మద్భుతరూస మనంగ నాత్శలన్‌ 
దావలమయ్యె గాతుశము దాసులకున్‌ గృప నానతీదగున్‌ * ఫలి 


కం, అనుయుం [_బారించిన శి 
థి 
హషునికాయముజూచి పలికే నాచార్యుండు మో 
రనుపమభ క్లిన్‌ వేడిన 
ఫఘనుచరితంబివుడు 'బెలియంగా వివరింతున్‌ 94 


కం* (శ్రీదమ్ములు దళితా శ్రిత 
ఖేదమ్ములు దుష్ట వ్యాదిగీతా చారో 
చ్చేదమ్ములు నోవ్‌తభవ 
'శాదమ్ములు విమ్తుభ _కృజనపాదమ్ముల్‌ ॥ ఫర్‌ 


కం, సావనములు వినమితసుజ 
నావనములు విబుధకోకిలా।| శ యణమభధు 
శ్రీ వనములు కృతముని సం 
భావనములు వివ్హుదాస పదసేవనముల్‌. కర 


వ అదిగావునం |బపన్న పురుష కేళ్టుండగు కులశేఖర మహీపాలుని చరి 
(తంబు పురాతన భాగ వతపరంప రాముఖోదిరితం బై వచ్చుచున్నయది. పరమపవితం 
బగు తచ్చురితంబు మోకు జెలియునట్లు వివరించెద సావధానులరై వినుండని పల్కి 
(ప్రసాదసుముఖుండగుచు వారలంజూచి యిట్లని యానతిచ్చె--- 87 


6, 


లేన్‌, 


కులశేఖర మహీపాల చరిత 


శ్రీకరమై సుధీజన వళ్లీకరమై బహుదివ్యరత్న ర 
త్నాకరమై విదేవామగధాం|ధ కళింగ శ కాంగ ముఖ్య చే 
శాకృతులన్‌ దదీయవిభవాతిశ యమ్ముల మించి నంతత 
(పాక ట భాగ్య సాఖ్యములం (బ స్తుతి కెక్కిన శేరళమ్మునన్‌ , 


పురవర్హ నము 


సంపదల కెల్ల దామరతంపముగుచు 
ఛారుణీ బేవి యాననదర్చ్పణమ్ము 
వమాడ్కి. సురనరనగరో _త్రమంబులందు 
మేజియననొప్పుకుక్క_ట కూటపురము. 


ఉగసేనారూడ్సి నుల్ల సిల్రెడిగాని 
మధురసంతత సాఖ్యమహిత గాదు 
గురుకృపాధిగమభాసురము గాని గజాఖ్య 
నగ రమ్ము దుశ్ళాననమ్ము గాదు 
పహంసనంతతి విలాసాస్సదంబగు గాని 
సాకేత మనగ రాన్సదముగాదు 
బాణ |పతాపసనంభానమా_ము గాని 
శోణం బదోపాటసులభి గాదు 


ధరణి నటువంటిపురము' లిక్టణి నోకటం 
నొజుంతవడుగాని కుక్కు_టకూటనగర 
మలరు నారోగ్య ధర్శశికా, నుపేత 
కపటచరణ సుధిప్రుణ్యకలన వలన, 


మేటి కవాటపాళికల మంద నమర్సిన నూత్న రత్న పుం 
దేటమెబుంగు లంగముల నివ్యటిలంగ బుర1పభూణ పొ 
ర్మాాటన చేళలందు శబలాంబరధారణ లీల "లేర్పడన్‌ 
సీటు దలిర్చ నొవ్పుదురు నిర్ణనులున్‌ ధనులొక్కశై వడిన్‌. 


89 


40 


41 


ర 


చేన్‌ 


(పథమా శా్యాసము 


మేడలమిోా(ది నె త్తముల 'మేలసచం,దిక సాంద్రవీ౭-ఛముల్‌ 

జోడుగ విఫ్పువార గొని సొంఫుగనాడడి నెమ్మిపిండువున్‌' 

జూడగ వచ్చియంను ఫురసుందరులన్‌ వెన? జూచి యచ్చరల్‌ 

(వీడ భటింప మోము లరవాదు రిశులకున్‌ మజుంగుగకా, 42 


సౌధద్యారహాయమ లం గని సమంచద్భాస్క_రాశ్యంబు లు 

తో ఎ౪థోదీరిత హేవీ. తార్భటుల నా।|క్రోశింప భీతిల్లి త్ర 

త్పాథోజూనన లాననమ్ములు సెముర్చ౯ గ్భ్య్మతిమూ శ్యాంగముల్‌ 

బాధా హేచున్తలంచు. గప్పుదురు కూ ర్పాసమ్నులక్‌ మేనులక౯ శి 


అంబరవాపీని జలము హాకర కోకగణమ్ముు ఏంటి సౌ 
ధంబుల యె జరించెడుసుదంతుల కన్నుల మోనులంచు ని 
చ్చం ఒజ తెంచి తద్యదనచందు ప్రై దు రెక్క లేక వే 


గంబ విజిందికిందిరిగి గాసిలుం గామిత మ 44 


చందన నహాకారచాంచేయ పాటలీ 
వకుళ ఫున్నా గ్యద్రువర్హితములు 
బహు పతత్సల రసస్స సృహణీయ వేణికా 
పావిత సుమర జః పంకిల ములు 
(పత్యగ సలచర్వణ జాతకాకలీ 
కోకిలకుల విపారాకరవు*లు 
ముంజులవముకరంద మాధురీ సౌహిత్య 
మదవ దిందిరమందిరములు 
అంతరాంతర నరనీలఐతాంత వినర 
సురభితొనిలబాల నంచరణ శామ్యు 
దంతికాయాత పధిక ఘర్మాంకుర సులు 
వెలయు నుద్యానవనము లప్యీట్‌ కదల 45 


శుచియు నాందగియు నాశుగసఖుండాత్శలో 
నరసిచూడంగ న్నాశయాశుండనుచు 

బుధుండయ్యు నమృ తాంశుప్ర తుండు నతతో[గ 
కర సన్ని ధానాను కారి యనుచు 


మగ. 


లేన్‌, 


చంః 


కులశేఖర మహీపాల చరిత్ర 9 


గురుభావ మందియు సుకరాజమి తుండు 
"రాజ్మవీయాంగ నార కుం డనుచు 

క వియయ్యు భార్లవు'డవిరళ కలువ దో 
పాచరనముదయాచార్యుండ నుచు. 


దారు సుచితా, శుభావాసతా, జతాత. 

తా ఫఘన్మాశయతా ది నద్దర్శ్హయు_ కి 

నతిశ యిల్లుచు సత్య_వతాథ్యులగుచు 

వేడ్క_ నొప్పుదు రపి(టి విపవరులు* 46 


భుజమాలముల జతుర్భుజసాధనము లై న 
ఫఘనశంఖ చక్రలాంఛనము లమర 
రననాంచలముల నారాయ ణఐద్యయమం త్ర 
లలితాత్ష,రమ్ములు చెలిమింబెలుప 
మనముల ననన శరభ ని 
వ కృాప్లత తామృతసే సవ దనర 
సల్లాపముల విష్ణుచ ర్యాతదియ పూ 
జావిశేష [పపంచన మెసంగ 
uu 
రద్దళ ముల నూర ర్ల కపుండ పదీ ప్త 
ఫాలనుల సాంపుచా ల్లు రప్పట్టనమునం 
బరమచై దికలగు మహఃభాగవతులు, 47 


దళమగు వాసుదేవపరత _త్ర నిబంధన వాదఘోషణం 

బుల వారిపూజన।| కమనిబోధన మంతరవంబులకా నవో. 

త్పలరుచు లుల్లసిల్ల నునుపాజెడు తిన్నియలక్‌ దనర్చిని 

రగ్హిలగతి నయ్యగార్హ్శ తిరుమూళిగ లప్పురి నొప్పు నెంతయుక్‌, 48 


కంతులు రూపనంపదల గాఢపర్మాక్రమలీలల౯ా శచీ 

కాొంతు లఖండకీ. రి రి క ల కాపరిపూర్ష త పూర్తి మానిశా 

కాంతులు సం ద్రనద్దుణని కాయని శాంతులు “సాధుర తం 

తంతులు క్షత్రియో శ్ర త్రములు కాప్రురముంకుదు రప్పురమ్ము న౯. 49 
2 


12 


రేగి 


(పథ నూకాను 


ఆ ఫురమేలుచుండు సముదంచీత బాహుబల పతాప నం 

దీవితకీ రిమూ ర్తి పరిధిస్ఫుట దిగ్యలయాంతరతమా 

ద్వీప సమార్టిత దవిణ విశుత వె భనశాలి, చాన వి 

ద్యాపరతన్‌ దృఢ వతశుభాఖ్య వహించి నృ వాగగణ్యుండై రి 


పాలించెన్‌ వివిధా శమానుథణ సం భావ్య|ప్రజార Esa 

యాలించెన్‌ గృపమోాజ దురిధజనో-కాలాపముల్‌ బాహులన్‌ 

గీలించెన్‌ జతురంబురాశిరశనాక్షీ ఇ క్షమాచ।|కమున్‌ 

దూలిం చెన్‌ బటుమండలా(గమున నస్తోకద్యిషృత్సెన్యమున్‌ , ఫ్‌ 


చెట్టునబొ క్కె_డు చెలవ్నా (గుక్కె-డుగాని 
నన్న ౦బునీళులు నంటరింట 
నాగ నారచీరలు తొగలేరులుగాని 
నవ్యాంబర విభావణమ్ము లీడరు 
పులి లేటిగంతులు ఫులుగురంతులుగాని 
సటయూథ నొట్యగానములు వినరు 
కొండలచెంతలు గుళ్ళ పాంతలుగాని 
సౌధ పర్యంత చెశములు గనరు 


రణమహీస్లలి నవ్ముహారాజు నెదిరి 

'యోటువడ్‌ [వీడంజెంది పానాట హూూణ 

మద మాళవ సౌవిర మగధ పాండ 

కురు కరూశాంగ కే పాళధరణిపతులు, 60 


తనభృత్యునిగజసె దాశార్లభూపతి 
ననుచరత్వం బిచ్చె నం| ధపతికీ 
వంగభూపాలుని వశునిగా నొనరించెం 
జెలీకాని గావించె సింధువిభుని 
"సీనానియంతగాం జేసె మత్స్యాధిశు 
నయముప్ప(బోచె గాంధారరాజు 
నశ్య వ లేణ్యుగా నరసె లాటవ లేణ్యు 
సఖుని గావించెం బాంచాలపలిని 


కులశేఖర మహీపాల చరిత 18 


"లేన్‌, నవ్యిధంబున నిఖలదేశాధినాథు 
లనవెతమాత్న్శహిత కారులై చరింప 
నల దృఢ[వత భూపాలుండతులకీర్హి 
భూవీత దిగంతరాళుడై పొలువు గాంచె 61 


సీ, ((్రాహ్మాణుల్‌ క్రతుక ర్మ పరిణతుల్‌ గాంచిరి 
తగువేళ వర ముల్‌ దనియ( గుజిసె 
ధనభానంరాసులంబెనుపొందిని జనంబు 
లవిరకళగతుల ఢేనువులు వీతికె 
బహుసస్యనంతతుల్‌ ఫలభాజ నములయె 
కలకాల ముగి బచ్చికనవు గలిగె 
వనములు సుమవై భవంబుల' దనరారె 
చోర వసంగముల్‌ దూరమయ్యా 


తేన, సకలవంశ[ప్రసూత। పజాసమృది( 
బిల్ల చెటు కీనినటుల శోభిల్లై ధరణి 
యమ్మహీభ _ర్హ్వయమ్మ్యు 'విధమ్ము అెటింగి 
వునుజకోటుల శాసించి మనుచు కతన, 69 


వ, ఇవ్విధన్యుున నవ్వసుంధరావల్ల భుండు కనకకలధాత కరతురగమణిగణ 
(పముఖవస్తు (పదానసమ యన ముద్దత సన స జనానంద [పవర 
మూానకీ _రిచంద్రకాధవళీకృతదశ దిశాంత రాళ్టుండును, నిరంతర న్యవినయ భీ క్రి 
sec sets మహాభాగవతకటాత్ష వీక్ష ణాసాదిత ss భ్‌ నోజు జర 
లుండున్కు _పచండదో రండ మండిత క దండపాండిత్య వశంగత రాజన్య సర్టన్య (పవర్షి 
'తావిరళ ద్రవీణధా రానంపాతనంపూరిత భాండాగారుండును నై సిఖల్మపజా భ్యర్హి తై 
నందినమహాస్నామాజ్య వై. భవసమృద్ధిన్‌ or వహించి పెద్ద కాలమ్ము ల 
చేసి యొక్క_నౌడు. 


సీ _ విమల ధర్మాధర్శవిదులై న విద్యాంసు 
లొక వంక సద్దోప్టి నోలలార్చ 
మహనీయళే “ర్యసామంత భూకాంతులు 
కోర్క_చే నొాకణాయం గొలువుసేయ 


14 


(పథ మాశా(నము 


నరిభయంక రమూ ర్హులై యొవ్పు రాహుత్తు 
లొకచక్కీి. మాటుగేలూ ౬న నిలువ 

గాయక వందిమూగధ బృంద మొక వంక 
నమరి యాత్మ్మీయగీత ములు వాడ 


తేన నాదిగ ర్ఫేశ్వరా! పరాకా! యటంచు 


రం 


కం 


కం, 


సౌవిదల్లులు దన్ను పాచ్చరిక "సేయు 
రమణు లిరుగడ వింజావమురములు ఏీవ 
నరవ కేణ్యుండు సింపోనన మున నుండి, 


అటల'చబాటల బహువా 

చాటో కులంగొంత (పొద్దుచనునంత నలా 
ఘాటముగ వేంటతమి మది 

బాటింపుచు విభుండు సై న్యపతితో ననియెన్‌. 


రాజు వేంటకేగుట 


సదస త్కా-ర్యవీధిజ్ఞైలార మృగయానంచార మొక్కింత న 

ల్పుదమే! యంచు వచింప నియ్యకొని యో భూనాథ! యివ్వేళ మం 
చిద మాకున్‌ బీయమయ్యె దేవర బల థీ మోజు, నానామృగా 
స్పదకాంతార విహారలీలల( జరి పన్‌ జెంత ఏీశ్చింపంగన్‌! 


అని పల్క-, నాటవికులన్‌ 

గానిరండని భటుల బనుప గొబ్బున వారల్‌ 
చని పిలుచునంతగబజ తవు 

వనచర భావంబుంజూడ వచ్చిరి సభ కున్‌, 


వల లురి_దాళ్లును దగు బో 

నులు గాలమ్ములు గ డాధనుశ్శరకుంతం 
బులు మొదలగు సాధనములు 

నలవడ ధరియించి భీవణాకృతులొప్చన్‌, 


64 


65 


66 


67 


68 


తే.గీ. 


(ఉం 


కం. 


చం, 


ee 


కులశేఖర మహీపాల చరి(త్ర 18 


కరిగంకు ఫులిగౌంగ కణకుమోాసనలబంటు 
సయ్యాటములమారి చట్టుగుండె 
కొఅవిచూపులబూచి కుప్పిగంతులదిట్ల 
యడవులరాకాశి వీడుగుతునుక 
జల్లి తోక జెడంగు పిల్లులబూతంబు 
గవగచ్చికపిసాళి గబ్బి మెకము 
ఉరుకుల గండుకక్కె_ర పొంచులాడు గుం 
ఫులవారి జముకోటు ఫులులసభూడు 
అక్కె.స గుబాటుకొ(డు పేరుక్కుుతునియ 
యనుచు నామమ్ములిడి పెంచినట్టి జాగి 
లముల గొలుసుల నిడికొని తమకనుడర 
నరుగుబెంచిరి యెజుకు లయ్యధిపు కడకు. 69 


భూతల నాథు౭చేరి జయపూర్వక శబ్ల్దములుచ్చరించుచున్‌ 

'జేతులుసాచి (మొక్కి. పెడ సయ్యిడ్‌ ముందటనిల్సి సామి! మో 

తాతలు తండులున్‌ గరుణ దప్పకసాకిరి మామ నళ, మే 

మీ తరువాత దేవరయె యొలికగా సుకముంటి మెంతయున్‌, 70 


ఓడక మో పాదముల 

సీడలంజరియించు మమ్ము స్‌ సామ్మునుచున్‌ 

జూడుము మా కొలందుల కిక 

సీడగు పనియాజ్ఞ సేయు మెంతయు. గరుణన్‌. 71 


అనవుడు నా నృపాలుండు దయాముతి వారల నాదరించి [గ 

కున విడియంబొసంగి పటుఘోటకరాజము లీల నెక్కి త 

కిన బహుఏరమంతి హీతకింకరవర్లము సుట్టిరా, వెసన్‌ 

జనియె తరకతుభల్ల కిటిసై రిభఘోరవనాంతభూమికిన్‌ * 72 


వడింబన్ని దము చేసి పొడ వె వె నపాదరిండ్ల c 
దొడరి యావల( ge శ ఈ. 
రంవటిఅడు మల రంఫు గి తలవోలె 
య ౧౧ అవి 
నెడనెడ వడి బొబ్బ లీడెడివారు 


16 


తే.గీ, 


క౦ 


తే.గీ 


(పథ మాశ్యాసము 


వడం ద్రోళ్లు వెట్టిన వెడణదపెందొడణచె 
సారెసారెకు మల్ల సజుచువారు 

పటుతరాయుధము లిట్టట్నుదిస్పికొనుచు బే 
ర్యాడి లత్యు మగల వై చువారు 

నగుచు వనచరభటులు సాహాసికవృ త్తి 

(గామ్యబల ముల నృపవరు( గడచి కలీసి 

శ రభ శార్దూల సింపహపకానరము లాడి 

యగు మృుగమ్ములంబడ నై చి రలవు మెజుసిః 


అ తతి నాగరప్‌రుల 

మొత్తము లారణ్యకులు నమోఘ సిత]శ రా 
య త్తముల( చేసి వవిధమృ 

గో త్రమముల నవనిం గూల్చి రు[గ్రార్భటులన్‌ . 


జీవురుఐనంటి వలలకు. జేర్చి బోను 

లందు. జొజుగదోలి యురులచే డిందువజుచి 
పొనలయబట్టిరి, కొన్ని ంటిబొడనడంచి 
రెలమి ఖగముల మృగముల నలన్రమె=ిసి. 


భుజంగ పయాతం. జగ ద్భీకరాత్మీయ సె న్యంబు లిట్లా 


కం, 


కం, 


మృగసోమముం [ద్రుంచి మెప్పించువేళన్‌ 
మొగమ్మందు నుత్సాహమున్‌ సొంవు దోడై 
తగన్‌ ఫఘోటమున్‌ గాలం దాంటించె లీలన్‌, 


ఘోటకము దుముకంజేయుచు. 
'బాటవమున విల్లు బూనిపటుమేఘనిరా 
ఘాటధని పురణింపంగ 

జ్యాటంక, ఎతు లెనం గంజేసె జనవ*౦ంజెలమిన్‌* 
ఈ రీతి నిజగుణధ్యుని 

కూరత నంద-ద వెడలి రోదసి నిండన్‌ 
చేరువ నొక యీరమ్మున 

గూరికియున్న ట్లి లేడిగండియ లవియన్‌. 


78 


74 


75 


76 


77 


78 


కులశేరఖ మహీపాల చ రత 17 


"లేచి తటాలునం దుమికి నీలమె బిన్‌ బరువె త్తీిపోవగాం 
జూచి నృపాలు. డామెకము బొప్పడ బిట్లడలించి తన్ను (పే 
రి 
రేశాడు దై వనంగతి హరిన్‌ హరిణీపథయు క్షి జాన్పె మా 
రీచుని తోవ మున్ననుసరించిన రామ మహీశు చాడక్పునన్‌ . 79 


వ. ఇవ్విధ-బున నమ్మ హీ కాంతుండు దు రంత కాం తార సీమా భ్యంతర 


మార్లంబున ననర్లళనంచార సముదంచితనముత్తుం గతురంగ మంబు నా వారిణీలలా 


ముంపు 


వెంటనంటం బరవీ గెంటని తవుకంబునం [బచండభుజాదండ మండిత కోదండ 


నిరు కళాండపరంపరన్‌ జంపనొలక దిట్టతనంబునం బట్టందలంచి తరువండంబు 
అలలా (౧ 


నకుం గేడించియు నికుంజప్రుంజంబులపయిం జనుకళింపంజేయుచు నేజులపయిం బజు 
పీయు నలివి ఛమక రాద[భ చక భమణంబుల నిట్రట్టు (ద్రిప్పియుం బుడమిజేండు పిటీంది 
డెనం దటీమికొని రా నిరీక్షించి చెదరిన హృడయను కదురుపటుప నేరక యంత 
కంతకుం బరుగస త_త్తరమ్మున 80 


సః 


తురగరింఖభోదూత ధరణీప రాగమ్ము 
కనుదోయిగ్యగమ్మినలలంగి కలగి 
పటుహాయాం ఘీ న్యాన భయ దార్భటుల పేరి 
సుడియు వి భాంతిచే సౌరిగిసారిగి 
సంయుబ వకనంచార శవముంబున 
నొడలు కంవీంపంగ నొదిగియుదిగి. 
యెడ చెడ నృపు'డొనర్చెడు వింసహారవముల 
ఐెడవెడ నరచుచు నడలియాడలి 


కొంతదూరమరిగి యంతటం జిడిముడి 

నడలు గడలుకొనంగ నడువలేక 

యొక్క- నంసివెంత నుర్వీళు: డీక్చీంప 

హరిణి తల్లడిలుచు నవని(వ్రాలె, 81 


వః అంత నమ్మ హీ కాంతుండు డాయం౦జని 2 


18 


(పథ మా నకం 


కడువజి. జలియించు కన్నుల కొల(కుల 
నుడుకుజలమ్ముల వీడుచుదాసి 
చెజయూ(ది యంగముల్‌ విరవిరవోవంగ 
నగ్గలమ్మ్లుగ వడకాడుచాని 
(పాణముల్‌ చరచలభావమందంగ నోంట 
గళగళ నురువులు గ ట్రుదాని 
మార్శ్మెడ యినుచు నుమ్మలిక ంబు దోపంగ 
నొయ్యనం గుటూర్పు లూర్సు డాని 


ఆ! వె! హరిణయువతిం జూచి యందంద తనలోనం 


కం 


బాపభీతియును గృపారసమ్ము 
గీలువొనంగ నపుడు కష కృషూ ! యంచు 
అ జ 
నగ్గలించి హాయము డిగ్గనుటీకీ, 89 


ఈ తెజుంగున హారిణింగసి 

నీత్రల్ర సికతాతలంబుజేర్చి కడానీ 

పూత దున వలువ ముస్సుగిడి 

చేశుల నుదకంబు పట్టి చిలుకుచు మజియున్‌ 84 


హా! యిదియెటివేట యను, నబ్బుర పౌట న పీనింజూడ నే 
లా! యను, న్మాగపింపదగునా యన్మూ నెంత చలముగాంటి నౌ 
రా! యను, లేటి నిట్రలతురా యను నింతదలంతె శ్రీనివా 
sa యను, నమ్మహీశుండు లేడార్తి పరిషుఖి శాంత రాత్ముండై . 85 


వ ఉన్న యవనరంబునంగాం కవడ్‌కి చేదొదేటి తదీయకరకమలసంన్పర్శ 


విముక్త సకలకలుపుబంధయగు నా హరిణాంగన పూర్వజన్న సుకర్షవాస రావి శెషం 
బున డనిత క్‌ న వేషం సలుల గృవాళుండగు నృ వాలుంజూచి మనుష్య భాష 
ణంబుల నిట్లనియె - 86 


బూ 


రిల పూర్వకథ 


క్ట లభ! మానసంబున( బకిక్రిగ భించెచేలయ్య! మున్‌ 
బాణ (వాతిమునే నరాతిభట శుంఛత్కు_ం౦భిఘోటీరథ 


కులశేఖర మహీపాల చరిత్ర 


[ చేణింగూ ల్చెడిచోం జలింపవు కడుం జ[తంబయో! నేయ నం 


శ్రీ ణం బానొౌకొ! లోకవముంతయు మృగ స్త్రీ నొక్క. తెం జంవీనన్‌ీ , 


సమవమునందు శతుబల సంఘము మా-ందట చే(టలాడు "చో 


సమద కురంగళ ల్యక శ థ వ( జమున్‌ వధియించుటల్‌ , [కతు 
(పముఖసుశర్శ వేళల నపారధనవ యబుద్ది సల్పు, టు 
త్రములగు ఛారుణీశులకు ఛార్మికవర్య! నినర్లవృ_త్తముల్‌. 


"తే! గ1 జ. మిముబోటి యు తమ &త[తియులకు 


కం, 


క 


మృాగనిబర్ష్యణకృత్యంబు తగవు గాంగ 
నెటీాణీింగియు నను. బోచి తిద్ధ చరిత! 
శీతి నితోధికనా భాగ్య సిద్ధి. గనుము. 


ఈ కరణి హరిణి పల్కిన 
యాక స్నిక మనుజ భాష లాలించి ధరి 
[తీకాంతు. డిట్టులను న 
సోక త రాద్భుత ర సాఖీ జహాత్మకుం డై. 


హరిణ seu బొడమి యద్భుతమానువభావణముు శే 
'వెరవున సెర్చి, తందు నృపవిరకులోచితధర్మమార్ల ప్‌ 

_న్హరము లెజుంగుజుట్టు! మృగజన్న కుతూహలతం _జరించు ఖే 
చరనతినాదొ! కట నిజమ్ముగ నేణివా! చెప్పు మేర్పడన్‌ ః 


అనవుడు నిట్లను నదియో 

జనవర! మత్చూర కర్ణ సంగతిని బెనం 

గిన లేటితనం బిది చ 

క్క_న విను మెణిగింతు నాదుకత చెలియంగన్‌. 


కుకుర దేశమున లాం/సాలపురమ్మునా' 
గల దొక్కనగర మత్యలఘులీల 

నందుండు లర తనల వి ప్రునకు నే 
నర్శిలి కూంతర నవనినాథ! 


19 


ప్ర 


88 


89 


90 


91 


92 


20 


ప్రథమాశ్యానము 


మా తల్లి దం్యడ్రులు మన్నన దళుకొ త్త 
నేం గోరినవియెల్ల విడుచు జెంప 
నొక నొ(డు నాయీడు నువిదలతోంహాడి 
యాడుచు నుండ మాయయ్య చూచి 


తనీ, నాదు గుణహాపములకు నానంద మంది 


కం, 


కం 


య _త్తమామలు మటుందులు సాడుబిడ్ల 
ఈ. సిరులందియున్న చోటొకటి ా 
చిత్తమున నన్‌ బరాధీనం చేయం దలంచి. 


ఆ షిపున క్మగసుతుం 

డై వెలసిన చందకుని! (చీయం జెనలారన్‌ 
రా వంచి పరిణయం బోగి 

గావించిరి యగ్ని సాక్షీ క ముగ నృపాలా! 


తగు మొదవులేను దాసీ 

యుగళీము వస్తా/ ఛభరణసమున్నతి యరణం 
బుగ నిచ్చి యంత నను జ 

క్కృ_గ మావా రనిచి ర త్తగారింటికొగిన్‌, 


ఏను నుబ్బుచు న_త్తవారిల్లు సొచ్చి 
పాలుపు దీపింప నాసాటి పువ్వుబోండ్తు 
మెచ్చ బనులందు నేరుప్రు లచ్చుపడగ 
నిప్రుణమతి నొఫ్పుచుందును నృపవశేణ్య! 


సుకుమారనయ్యు న కాళ వెళయం దైన 

నలసితి నని యుస్సురస్సు రనను 
ఈవలి డావల నిడకున్న దాన న 

యును నోర్చి చెప్పినపనులు వుణువ 
పష... 3 లనుభవించిన దాన 

నయ పెట్టరు పొాయ్యరని తలంప 
గారవమ్మునం బెంపు గనుదాన నయ్మును 

గ సరులంబడి మది. గక సింప 


0g 


94 


95 


96 


కుల శేఖర మహీపాల చరిత 21] 


"తే.గీ, మామకోవీంచునో ! యంచు మగనివునసు 
కందునో ! యంచు మజందులు కాజు లజతు 
రనుచు భయమగ్గలింప చే ననునరింతు 
మండ లేశ్వర! య _త్తింట నుండునఫుడుః 97 


వ పవి నాల ౫ లిగియున్న ను బొరుగిండ్ల కు 
నడువ చెన్న ండును నరవశేణ్య 


పలుక రించిన నే నం బరపూరుషుల వంక 
తేతీచూడను ధర్నితీలలామ! 

తిట్లిననె న నర్షి గురు వజంబుల 

లు కా ల 
నటిటు వలుక మహానుభావ! 

6౧ఎలు 

నడుశలేయినై న మానక య త్త చెప్పిన 

కృత్యముల్‌ మటువ నశ్లీ ఇవిభవ! 


"లేన్‌, యిట్లు నిరతంబు భయ కు "అనంగ నేం జ 
రింప్రచుండంగ మత్చూర్యకృతము దక్కు 
కారణము తేకయును జండిక యనం బరగు 
నత్త చి త్తన్మునకుం గసరెత్తె నయ్యా! 9g 


వ, ఇట్లు దినదిన ప్రవర్ణమానరోపూయ త్తచి త్తయగు నత్త నాయెడం జెరిగిన 
చ లమ్ముడింపక ఎ 99 


సీ (పాణపదమ్ముగాం బాకమ్ముసేయ ము 
ప్పోకలకూడంచు ముటియాడు 
గృ వాకృత్యముల చచరింప డగలీ యింత 
వడకంచు నడునె తి యడచిపోవు 
వని చెప్పిపనిచి చయ్యన మగవారితో 
నింట నిల్యదటంచు నచ్చరించు 


ముందట6 జనం బిఖుంద' చా వచ్చుచు 
మోము నిట్టట్యుదిప్పి మూతి విజుచు 


42 (పథ మాశ్యానము 


శే,గీ. మెకమువశె నిటు శేయగి నామోంద మగని 
భువిని మజందులయాత్మల మామగారి 
యుల్ల మున సివమె త్తీన కు కోప 
ఐం | 
బుద్ధి వుట్టించె "నేవి సెప్పుదు నరేంద్ర! 100 


కం. మును గయ్యాళితనమ్మున 
నొనరిన మా యాడుబిడ్డల్ముగత. దమ్బుం 
జనని కనుగిలుప నామా 
టనినం జై వత్తురొంటియడుగున నధిపా! 101 


చం. తెలతెల వేంసనంతచె యతిత్యర ౫ కొని మేలుకాంచి ని 
ర్శల ముఖమార్జ నాదుల నమంజసనై గాడి మున్నుగా 
నలవొనరించి శాకములు నన్న ముడింపగ నిదబేజి యొ 
త్తిలి గళమెత్తి యత్త నను దిట్టును గూంతులు తోడుపల్క_(గ౯, 102 


సీ మా తండి యొనలిన మాణిక్యకటకముల్‌ 
తేమ్మంచు' దనదు నందిట ఫఘటించె 
నమ్మ పెట్టిన పటుటంచుచీరలు నాల్లు 
డక్క_రి తోడికోడం[డ హొనలౌ 
ము త్తేవ దయసేయు ముత్యాల పన్లైడ 
వడి. బుచ్చుళొని కూతుమెడ( దవిల్సె 
యన్న యిచ్చిన పదార్య న్నెయొడ్డాణమ్ము 
వదలించి చెళ్లలివై పు జేశ్చి 
తే.గీ, నన్నియునుగల్లి యరణంపుటాల నమ్మి 
౧ 
కొనియెం బరిచారికల సళ్లు గూడు నిడక 
చెడలం గొటించె మా ఫుట్టినింటిసొమ్ము 
వ్‌ ఉం 
వీనమైనను లేకుండ జేసె నయ్యా! 108 


ఆ. మె మూ(డుజాములరుగ ముంోల నన్నమ్మూ 
వెటి ననుచు నాలు డిటి దీని 
బట గా రి 
తిండీవలన నమెంగుండకు డంతయు 
ననుచు పీధిజనులు వినంగనాడు, 104 


కం, 


ఆం మనెం 


క౦ 


నయ ల పరుండిసాచిన యడుగులు తొడలపయింకెట్టుకొని మె త్ర మె త్రన( 


కులశేఖర మహీపాల చరిత్ర 


ఈ రీతి వింటం గల్లిన 

వారందటు నటులసేయ వసుశేశ ! వగం 
గూరి తలమునుక లై నం 

సారము బెన రోసి మది విణారము దోచకొ 


కటకట ! పూర్వజన్మ కృతకర్ణుమ దెట్టిదొ ! తప్పాకింత లే 
దిటుల దుర్యాగవామ్ము దల కెత్తుక యూరక రలపటిల్లుచుం 
దిటమజీ యున్న నన్ను నొగిం 'డెట్లియు గొట్టియు న త్ర చిత్త మి 
ప్పటికిని శాంతినొందద అపకు ౫ స్త... దోంచబేమియున్‌. 


తొడిబడి కన్నవారొనంగు త జ్రుల నమ్మి రొకించుకె న న 
న్నడుగక సొమ్ముబుచ్చుకోొని, రన్నము సీళులు వేశపట్టు నం 
దిడక యచల్చి యూడిగ (ప్రుటింకుల నిల్వెడబంగ 6 దోచి,, ద్ర 
నడవడి వీరికిందగియె నాయముగాదసి చూడరక్కటా ! 


కన్న "వార లిచటికత లెజుంగరు వార 

"అెజింగియేమి' యొరులకిచ్చినపు డె 

పట్టుచెడు న న్యతంత్రపద్దతు లయ్య్యాస 
యి 

విడిచి పడినసోట వెదుకవలయు, 


అనితల(చి మజీయు మీయడ 

లున కత యె మూల మాత్శలో నయ్యమకున్‌ 
గనికరమునుట్టం జేసిన ' 

చెనుకన్‌ భయ మెడలుగాక -వెంటంటడునే ! 


28 


105 


106 


107 


108 


109 


వః ఇట్టువిచారించి సనినయనల్లాపమ్ముల న_త్తచిత్తమ్ము గజగింపందలంచిన 
డాననై. యుక్క_సమయంబు నెడగని డాయం చేరి సముల్లానహాస భాసుకముఖ యగు 


తలంబుల నొతుచు నలన నిటంటి, 
వాలి భాం ళం 


కం, 


వొాలంచు*ఒకు న_త్తవామలు 
దలపోయంగ6 దల్లి తం|డి దైవము గురుడున్‌ 


గర 
110 


24 


ఉం 


కం 


కం 


తె. నీ 


© 


(పథ మాశ్యాసము 


గలనెన వార్షి కెగ్గులు 
పలుకంగారాదు సీతిపథ మూహింపన్‌* 


పెంచిన తల్లిదండ్రు లరసేయక మిాపదసేవమై సమ 
ర్పించికి నన్ను మోకు 'బెదరింపదలంచిన నాదరించినన్‌ 
మం'చిదకాక యన్యులీక మాశేెవరమ్మ ! మదిందలంపు మి 


పంచం జరించుదాన దయపాయంగ నేమిటికమ్మ | నాయెడన్‌, 


తిట్రియుదివించియు. చే 

పట్టి కరుణం బోచునట్టి భారంబొగి సీ 
పట్టున నుండగ మాకి 

టటని 'పలుకంగ నేలనమ్మ! తలంపన్‌, 


అనుచు నే 'వేడుటయును మాయ త్ర కనలి 
మునమునమటంచు. దప్పక మోోాముచూచి 
చేరి నావెంతం జకూటుల్‌ సెప్ప నెంత 
దానవని రోషమున. బడ(దన్నె నయ్య ! 


అంతట? దనివోవక ని 

న్నింలింతలు సేతుననుచు నెగచుచు రాద 
త్పా)ంతకచాటము “నిటలా 

భ్యంతరమున దవిలీ ర కృ మరిమురి. దొరలెన్‌ , 


అవ్విధంబుననొచ్చి యాయమ కడంక 
నదియు నాయపరాధం6 బటంచు దలచి 
కూడు నుదకంబు గొనసీక్‌ మూఃడుదినము 
లుపవసింపగ( జేసె నన్‌ గృపదొలంగి 


మూ (డవసనా(డు దప్పిగొని మూర్నమునింగాడి నన్నుజూచి [కొ 
వ్యాడిమనమ్మునన్‌ గపట వైఖరి ౫ కొని మేలిమోగడల్‌ 
గూడగ బాలు ప్యాతనిడి గొబ్బునగో అెడిగాని బింకంవుం 
జేడియ ! దీని నీమగని'చేతికి నిమ్మని ర యొసంగుచుక్‌, 


111 


112 


118 


114 


115 


116. 


117 


కం, 


చం, 


కం, 


కం 


తె గీ 


కులశేఖర మహీపాల చరి[త 25 


ఇచ్చిన వెంబడి. గూంతురి 

నచ్చు వడం గావువెళ్లై నడియమెటుంగక్ర పెం 

జిచ్చుగతి డప్పి జఠరము 

(దచ్చంగ నొకగుక్కడన్నిం (ద్రావితి నడువమన్‌ * 118 


అదిగని యా వెలంది తమయన్నకు నంతయుంజెప్ప ను.గుండై 

యిది కుటిలాత్ఫు రాలకట ! యంగిలిపాలి జెనంచు నెమ్మదిన్‌ 

బొదలిన రోషవేగమున బోరునందిట్టుచు నన్నుడాసి యీ 

యదనున వెళ్ల ంద్రోతునని యద్దమ నేయి సత్మిపచండతన్‌. 119 


చేతులు మాటిడికొనుచు భ 

యాతురత వడంకు నన్ను నడిచి గృహాబహి 

ర్ఫూ తంగా జేసిన మతి 

కాతరనై తల డిల్లగా నమేశన్‌, 120 


వెడలినయుడిగపుబోటులు 

వడింజని చెప్పంగ. గన్న వారెటిలి భయం 

పడి పనుప నగజుండు నా 

కడకుం జనుబెంచె దై వగతి నార్శాలిన్‌, 121 


ఎలుగువిని వచ్చి యంతయు నెటుకపబుప 

నిచ్చ వగ చుచు నను దమయిల్లు సర్లె 

తల్లిదండ్రులు మదిలోన దయముటిల్లీ 

చీరగూడు నొసంగి పోవించిరయ్య ! 199 


వ, అంతం గొంతకాలంబు ననునంతం గృ తాంతభటులరుగుదెంచి నన్నుం 


గానిచని ధర్మ రాజు ముందటం బెట్టినం జూచి, 128 


య, 


అక్క_ట భర్త _తావంగ6 బయఃపరిపూరితపాత గొంచుం దాః 

దెక్క_లిక తైవోలె నతిదీనగతిం జనుచుండి (తోవలో 

(గుక్కెడు [చావి మెంగిలిడు గుత్పితయాట. దృణాశనంబుచే 

నొక్క_ట ఛా(తీసె వారిణయోని జనించి చరించు గాన్రతన్‌. 124 


26 (ప్రథమా వ్యాసము 


కం, అని యాదేశించి మనం 
బున నావెతం జూచి కరుణపొడమి పలికె పా 
వనమరూ_ర్రియగు దృఢ(వతు 
నను హామువలన సుగతి నందెద వనుచున్‌, 125 


కొం అక్కారణమునం బుట్టితి 
నిక్కా_నన్‌ హరిణి నగుచు నిన్నాళ్ళకు నీ 
యక్క.జంపు గరుణ నందుట 
కిక్కిరిసిన దుష్కృుతములు గోళ్లుజికె నృపా! 126 


సే, గీ 


+ 


పాటులన్ని పడియు6 బపికి నెంగిలివెట్ల 
హరిణజస్ట మిటు లగసమయ్యు 
ఓ ౧ 
ధరణి నెవ్వండో పు ధర్మసూత్షు గ క్రియ 
లెణింగి యాచరింప నిద్ధ చరిత ! శేల్లోగ 


సీ పోమీంచితివిగదా ! ఫుణ్యత_త్త్వజ్ఞాన 

పరిణామయుతమహో భాగవతుల 

భావ్‌,ంచితివిగచా! బహుధర్దుసంహి తా 
ని శీర నిరుపమనీతికథల 

భూషీంచితివిగదా! భూరికీ ర్రిమనోజ్ల 
చం దికాస్ఫురణదిక్సామజముల 

తోవించితివిగదా ! దుష్ట్రరాజకలోర 
కంఠకీరవో,బేకలుంఠనముల 


తే, గీ, సకలసంపదలందితి జగము నెల్లం 
గలయనేలికి వన్నింట ఫఘనుండ వగుదు 
వితతగుణజాల! యోదృథఢవతనృపాల ! 
పుడమి ననపత్యత గొజుంతవడియె గాక 128 


వ, అని పలికి యఫప్పుడ హరిణీరూపమ్ము విడిచి దివ్యగంధవమాల్య్యాంబ రా భరణం 
బులం బొలుఫుదీపించి యమ్మహారాజుచేత ననుజ్ఞాతమై దివంబునకుంజనియె నంత 
నమ్ముహీకాఎతుండు వారిణీవృ తాంతంబు నకు విస్నితుండగుచు నుఠిడునంత. 129 


తగ, 


కం; 


క్కీలకేఖర మహీపాల చరీ(త్ర 
పరిజనము రాజు నరయుట 


అంత నమాత్యు లయ్యధిపు నయెడయణగానక దంతిదంతకుం 
తాంతనికృ_త్త తాళనిచయవతి వాంతమధున్సృహో మిథో 
త్యంతకభల్లమల్ల కహహారవ భీత శకుంత సంవృతా 

శాంత విచిత్రవర్ల సుమహా గవానాంత గవేషమాణునై 


ముదమారం గదలు తుమ్మెదల బల్‌ రొదల సం 
పదలచే6 బొదలు పఫూంబొదలు జూచి 
దివులు వెందవులించు నవులపై -సింగంపు 
రవళి జూపు 'వెడందగవులు సూచి 
నెరయు. బెలీరుల సెల్లొరలెడి తరు పెం 
దరుల పందిళుల వందురులు సూచి 
తముల నున్న త్తచిత్తములైన కరుల మొ 
_త్తములు [క్రీడించు నెత్తములు నూచి 


కొాొలశుశకెలశుల లేమావిగుముల గముల 
మరునుటిరు. .....2406066 ౪౭౭6౪౭ 
మొగలి తెగల. గడిందిగొజ్జగుల జగల 
నరసి భూవిభుం గానలేరె రి భటులు, 


అంత మహానీయసె న్య మత్యంతవిపిన 
పాళి నరపాలమాళి శుంభ తరంగ 
ఖురపుటన్యాసనిర్భిన్న నర ణిం దెలియ 
నరసి యుబ్బున నొకట గో యని చెలం”. 


ఆ చాబారతనంబు జాడ. జని యుద్య న్నాధవీ వెష్టన 
(పాబల్యోపహతోష్ట్రర శికర నంబంధాపగాతీరభూ 

జాబద సృటికాయమానతల క న! గూర్చుండి చిం 
'తాబాహుళ్యము నొందు భూవిభుని నింతంతన్‌ విలోకింప్రచున్‌. 


జనితోత్పుక్నులె నచివులు 
జననాథుని జాడ నరిగి నంభృతచింతా 


వ్ల 


180 


181 


182 


188 


బం (పథ మాశ్యాాసము 


దను కృళింపించి వంచన న త్త మృద్భ ర్త 
శెంగలిపాలు పోయించె ననియు 


తే గీ. నింతయును దండధరుం డాత్మ నెతీగా ననియె 
నవని వారిణీతంయున. బుట్టుమనియె ననియె 
సీను దయంజూడం గలుపమ్ము 'లతెడతఆె ననియె 
నిటుల నావలేండి తనచందమెల్ల ( బెలిపె, 


"శే. అంతయును జెప్పి కమ్మల నమ్మ గమ్ము 
మున్ను గ భునుండపీవం-చు నన్ను నతులొ 
నర్సి యనపత్యదోవు మెన్న గం సొటంత 
యయ్యొ నీకంచుం గాంతయె యరిగ దివికి. 


అనపత్యతకు రాజు విచారించుట 


ఉ. _ అట్టిదకాబె ! నాబతుకు వారపటీరనికాశకీ_ర్థి సం 
ఘట్టితది_క్షటీకరటి కాం భమణ్ని వజకంఠపాళికా 
పటికి రాజ్యపుంగడలిపట్టికిం బటుగునటి పటికిన్‌ 

లు వ వ్‌ లట 
పటన రాజపీఠమునం బట్టముగట్లంగ లేమి నక్క_ట్టా! 
వి €ం వి 


మ. నచివాగ్రోనరులార వింటిరె! నమ_స్తక్యూతలాధీ శ్వరుల్‌ 
[పచుర స్యందనబ్బందతుం గపహాయ శుంఛత్ము_౦ భిపట్టాంబర 
(పచయన్వర్ష మణి పతానముల సంభావింప నట్లాప్పు మ 
త్పుచిర్యపాభవ రేఖకుం గొజంతవచ్చుంబో సుతాభావతన్‌, 


వం అన్న దానాది పుణ్య ఫలంబులకు నెల్ల 
సుతుగాంచు ఫలము మెచ్చులు ఘుటించు 
తరుతటాకాది నంతతిఫలంబులకం శు 
సుతుగాంచు ఫలము మెచ్చులు ఫఘటించు 
"“రాజసూయాది నత్క_)తుఫలంబులకెల్ల 
సుతుగాంచు ఫలము 'మెచ్చులు ఘటించు 
ఘనతీర్ణయా,తాధిగత ఫలంబుల కెల్ల 
సుతుగాంచు ఫలము మెచ్చులు ఘటించు 


148 


144 


145 


146 


కుల ేఖర మహీపాల చరిత 


లే. గీ. పెతృకంైళై న బుణ మెడంచాయు దలంపు 


చం 


కేన, 


చం, 


లాత్శజులు- లేమి గొననాగవండ్రు బుధులు 
గాన పహారిణీలలామంబు గడశ బలుకు 
పలుకులన్నియు మృషలంచు. బలుకరాదు, 


అప్పటినుండి నాహృడయ మట్టు విపాదరనం 'బెనంగినన్‌ 
జొప్పుడు రాజ్యసంపదకు సూనుండులేని కొజంతదోంచె నీ 
యొప్పమి మానునట్టి తెజగొయంన నాకెజిగింపరయం ! మూ 
కప్పుడు (పాణతుల్యహితు లెన్నంగ మీారకచదా ! తలంపంగన్‌ 


వనుల జరించి పూరి(దిని వాయలవంతల నీరు దావి నె 
క్కొ_నెడు పళుత్వధర్శమునం (గుమ్మజునట్టి మృగంబె యేవగిం 
చెను మది నోటులేక నింకం జెప్పెడి దేమి! నమ్మగధర్శవ 

రను లనపత్యదూమష్యుల కొంత గణింపక యుండ నే రుశే! 


అనుచు నం బేహడోలాయితాంతరంగుం 
డగు నృవాలుని. జూచి నెయ్యమున మంతి 
జనము లౌదలలూచి యంజలిప్రటములు 
ఫాలతలముల6 గదియించి పలికి చెలమిః 


వింతలుగొన్ని మిోివలన వింటిమి నేండిచటన్‌ జతుస్పము 
(చాంతధరాధురంధరుండ వై జగతిం గల రాజులెల్ల న్స్‌ 
చెంతలం జేరి సన్నుతులుసేయంగ నొక్క తృణాళి యార్టవం 
వీంతయులేక దూబజుటిది యంతకొజంత నృపాలశేఖరా! 


మంత్రులు రాజు నోదార్చుట 


జగతి ననంతపుణ గుణసాస్ట్రవయు కులు సాధునమ్శుతా 
నుగతనమ్మగవై భవమనోజ్ఞ చర్మితులు ధర్భనంగహో 

ద గణితక్షీ రియు కులు మహాత్ములు నిన్ను గొజంతి లన్న ర 
మ్మృగమన నోఫు కానంజెడమేసిన చెంగలికాయ (కొవ్వునన్‌* 


81 


147 


H8 


149 


180 


కేఫ్‌. 


152 


వబ 


"తేన, 


చం, 


(పథమా శాసనము 


(బహా్యేపసనయనాదిబహుకృతుల్‌ గావించి 
తది నికు సంతతి యూసనా కాదొ 
వాపీతటాకనిర్యావామ్ము ఫఘటియించి 
తది నికు సంతాన వముగునా కాడొ 
'బేవతాయనప చేశముల్‌ నిర్మించి 
తది నీకు సంతాన మగునొ శాదొ 
తది సీకు నంతతి యగునొ కాదొ 


కొదొ సంతాన మా రమాశకాంతపద ని 

బద్ధసాంతఃక రణకృత భాగవతన 

భానపర్వాదిసోపానపం_క్లి నీకు 

సంతతి కొంతే యెట్ల య్యె జనవ రేణ్య! 158 


అన నొడచాటుశేమి దరహానము చారుకపాయి తేవణో 

జ్ఞనితలసదుచి ప్రతతిసావహ్యామునన్‌ నరపాలశేఖరా 

నన ముగి జూడనొప్పునలా నవ్యనముజ్ఞ (లసాంధ్య'రాగ మే 

ళనశ బలీక్సతె ౦దనకళాకళికా కళికాపరాగ మె. 154 


మోారలు నీతివర్తను లమేయగుణాకరులంచు ధర్మవి 

సారత నిందునందు సుఖసంగతి యే గణియించుపద్గతి౯ 

జేరరు పూరంపతములు జేసెద రిట్టిది రాజ కార్వని 

సారకులా నమాత్యుల విధంబె వృథా విపరీతవాదముల్‌ 155 


తనయుల కె ఘోరతపమాచరింపండే 
యడవులయందు స్యాయంభువుండు 
సుతులకే నిషురవతనిష్టపూనండే 
బుధు లన్న యువనాశ ప్రభూమిభ ర్త 
నంతలికై య్యుగశపథముల్‌ పలుకండే 
జలధీం[దుతో హారిశ్చం,ద్రనృ పుండు 
ఫఘనపు[తకాము.. [కతువాచరింపండే 
బహుదక్షీణలు మోజం బం_క్రిరథుండు 


లేన్‌, 


కం, 


చం 


కం 


కర, 


కులశేఖర మహీపాల చ రత 


సందనావా _ప్ర్లీకై కాడి నాభి క శ్య 
ప్యాతిదవాదిపుణ్యు లాయాసపడుట 
తలంచిచూడుడు వారికి? గలవొ లేవా 
వనతటాకాది సంతానవై భవములు. 


చనియదరు సీతిపద్ధతి 
ననియెద రుచితో కినరణి నత్యా స్రలరై 
Ce అమ రా 
మసియెద రనియుండితి షి 
ట్రనయుల రగ కున్న ౯డెలుంగ మంచుం బెబుచకొం 


నమధిక సూత్ష్ముపత్మనికపోసుకపాయిత వఏీక్షణదుంతుల్‌ 
దము నునుగెంపు దువ్యతువ దట్టంపురంగు పొనంగంజేయ భూ 
రమణునికిన్క_. గన్లొని భధరాధర థై ర్యధురంధరుండు చి 
_త్రమున( గలంగెనంచును [బథానవరుల్‌ నభయాంతరంగు లై. 


భూనాయక! సీవగు నం 

"తా నేచ్చాదృఢత _దెలియందలంచి యనుటయె 
“కాసి యొండొకటి సీయం 

బూనుదు మే ! యిట్టులనుట పోలునె మమ్ము౯. 


నమ్య కావ్యా పురూరవశ దక నణాాఖాంచితంబుక౯ా మరు 
ద్ద్వమ్యంబై. విలసిల్టు శీతరుచినత్సం'తాననంతాన మా 
పమ్య(శ్రీ/ నిరసించి యుమ్మదురుపుప్పప్రా_క్తి జెన్నాంది సం 
_భామ్యుత్చూర్యశమెొ భవత్పుత ఫల్మపారంభముం గోర జే! 


మంచి దింతట నేమయ్యె మునుజనాథ! 
మన ఫురంబున కేగి సమ్మదము మిగుల 
(బ్రహ్మావిదులై న (శ్రీమహాభాగవతుల 
నడిగి వారల యానతి నడువ వలయుః 


అని నచివు లిటుపలికెడు 
సునయో కుల కియ్యకొని యశోధనుండగు న 


లి 


156 


157 


158 


159 


160 


161 


క్క (పథవమాశ్యాసనము 


మ్మనుజేందుండు చతుర్విధ 
ఘునసేనాకలితుండగసచు. గదలేం బురికికా, 


ఉ ఆ నృఫుండాదరించం. బునరాగమనావనరాగతాంబు ఖే 
లానిర తామరీకుచమి శద్ధ నసార పటీరపాళికా 
ఫేనిల నవ్య్యాజా సలిల పేశలబిందు పయోాజగంధ న 
నార్దనిత్వ శె త్వమాంద్యలనమాన విహోరసనమోరడింభము౯ 


162 


168 


వం ఇవ్విధంబున నమ్ముహీ కాంతుండు పథశమం బపనయించి పురంబు 
([పవేశించి యాస్తానమండపంబున నముచితపరివారంబు ఫొలువం గాలువుండి నమిీప 
జనులం జూచి (బహ్మా వేత్తలగు భాగవతో త్తములం దోడి తెండని పంచినం జనిరని 
చెప్పినవిని శివ్య(వవరు లయ్య్యాచార్యునిం జూచి యవ్వలివృత్తాంతం బెట్టిదని 


యండి గిన 


శా. సారావారవిజోర హారమణిరాజత్క_ం౦ఠ ! కంఠీరవో 
దారస్స్ఫారపరాక్రమాక్రమితదై త్య వాత ! సితావథూ 
సే రాస్వేతుణలోలలోచన ! యశళ్శీ నిర్టి తాంచ త్పయః 
పారావార సిత పభావిభవ ! శుంభచ్చాహుదర్చోజ్జ పలా! 


కలి శంకర పత్నీ వాదయవ 
శంకరనిజనామమం[త సౌరభ 1 మార్వీ 
టం కార [శ వణదళ 
ల్లంకావురవానహృడయ 1 లలి తాభ్యుదయా | 


మాలి సకలమునిశరణ్యా ! నత ధర్యాభిగణ్యా 
వికటవివముత భేద్‌ వీరలక్షీ శనినోదీ ! 
నుకవిగణితకీ_ రీ! సుస్షిరానందమూ _ర్రీ! 
ముకురనిభకపోలా |! ముఖ్యసౌజన్య హేలా ! 


గద్వం ఇది (న్రీరామచంద కరుణానిరీక్షణ సమాసాదితకవితావిేష 
శేపూనంయ।పదీపక వేంకటాచార్య[పణీతంబై న మల-జేఖరవు 
హీపాలచరి[త్రంబను మహాో[పబంధంబునందుం తనూ కాసముం 


164 


165 


166 


167 


168 


కం 


కులశేఖర మహీపాల చరిత్ర 
ద్వితీయాశ్వాసము 
* 


(శ్రీజనక జామనో వార! 

రాజక ళాధరధనుర్ని రాస విలాన 

వ్యాజ్యపకటితభుజబల | 

రాజద్దజ రాజగామి! 'రామస్వామోా! 1 


వః అవధరింప్రుము శిష్యులంగని గసరువర్యుం డవ్వలికథ యిట్లని చెప్పం 


దొడం గొ. 2 


రాజుకడకు భాగవతులు వచ్చుట 


సుపవమపారాళర్యస్తూూత్రత_త్త పనివేక 
పరిణామ మేభానుభావయుతులు 
భూతకాసా రాదిపూర్వవుణ్యన్లోక 
జల్సిత(దవిడవాక్చతురవుతులు 
భునమనఃక్రీలితా కార త్రయార్థనిషాంత్యంత 
రసిక నాంగత వ్రవమతులు 
న_కాంతకృతతిదియా రాధనార్గన 
త్క_ర్భ నిర్మిత యశ శృ ర్మ గతులు 


. పరనుపురుపానుమతులు (శ్రీ భాగవతులు 


నిజ నిలయభాగ 'వేదికానిష్టులగుచు 
బలసి నద్దోవి. సేయు-దోం బార్జి వేం ధ్ర 
భటులు గాంచిరి కన్ను లపండువుగను, లి 


వ. కాంచి కరమ్ములుమోడ్చుచు  మహాత్ములార! మహీకాంతుండు 


యుష్టుత్పందర శైనంబు గోరుచున్న వాండు విజయ౦చేయుండనుటయు నట్ల కాకయని 
యందటుం గదలిం శ 


86 


లే, గ్‌, 


తే,గ్‌, 


ద్వితీయా ఇాసము 


మధుకరాశనమనోరథసిది వాటింప 
సారస్వత డారశ క్తి గాంచి 
సదమలామృతపదాశారసజ్ఞ త దోప 
నఫలసంకల్ప[పశ స్పి గాంచి 
పర భామినీస హరోదరవృ త్తి గన్సింప 
సుమనస్పమాగ మస్ఫురణ మించి 
బంధురదివ్య(ప్రబంధరూఢి యనంగ 
నిత్య మాధవయోగ నిరలిం బూసి 


యెలమి నం(శితజనమనో భీప్పితార్ల 
సిచయఘటనాన మరత నివ్యటిల్ల 
జనిరి రాజేం|దుకడకు నిచాావిహార 
పారిజాతేమ్ములో యన భాగవతులు: 


ఆ సౌజన్థగుణప్రసన్నముఖు లిట్లాస్థానముం జేరు ను 

ల్లాసం బేర్చడ వచ్చుచున్న యెడ లీలన్‌ మంతిసంఘంబుతో 

నాన క్రిన్‌ మనుజేదచంద్రు(డు సముద్యద్భ _కీనుయు కుడ 
వాళ్ముని | మొక్కె_. దచ్నరణపద్న(పాంతధథా | లీన్లలిన్‌ 

LDC EDU 


ఆర్యజన్నాగ గణ్యు లపుడానృేఖరుం జూచి చోళ్చలా 
దార్యసన్భుద్ధిక స్తు ధనధాన్యయత్రోవిభవో స్తు నంతతా 
చార్యకృపాకటాకువిలసన్గహిమా స్తు సుపుత్రకోస్తు తే 
సూర్యనమ(పతాప! యనుచున్‌ దగ దీవనలీచ్చి రందబున్‌, 


సరవి సీరీతి మంగ శాశాసనమ్ము 

'లెలమి' గావించు శ్రీవై ప్లవుల సభ_కీ 
వఏినయవినమితుండగుచు భూవిభుండు రత్న 
చ్నితపీళుల నుంచి పూజించె నంత, 


8 


వ. ఇవ్యిధంబున నమ్మహోాత్ములం బూజించి యమ్మహీకాంతుండు 
జానునుం దదనుజ్ఞ గైకొని యాసీనుండై. వినయవినమితమ స్తకుండగుచు వారలత్రో 
నిట్లనియె, 


9 


తే గీ, 


కే గీ 


కులశేఖర మహీపాల చరి త ప్‌ 


థీ హరిపాదపద్భుతులసీదళతీర్ధరసజ్ఞు లజ్ఞ వ్యా 

నోగవానివ_్తకుల్‌ భవవిమోచను లాశితమోవలాభ ని 

ర్యాహులు రోపలో భమదరాగవివర్టితు లూర్టితకియో 

'త్సాహులు నైన మిమ్ము. (బమదంబునం గొల్తురు ధన్యు లెల్లెడన్‌ 4 10 


భవబంధ మెడలించు బహుముని|వజవస్ర 
న్సంగ మంగళజలాభంగ గంగ 
తనుతాప ముడిగించు వినుతపోడశక్రఛా 
పరిణామరుచిహాోరి పంకజారి 
దారిద్భ మడగించు ధన్య లేఖజ నౌఘ 
క లితనిత్య శ్లాఘీ కల్ప శాఖ 
యపమృత్యువు నడంచు నపగ తాఘసుధీ 
హ్నదానందరనపూర యమృతథార 


యిన్ని గుణములు గలసి యొక్కె_డ నె నిలిచ్రి 

యుండు నే వారిక న్యా[పియారుచరిత 

ఫఘనసుధా స్వాద విదళితక లుషపాళ 

'వష్టనుల రై న మొయందు వెలయుగాని, 11 


హారాళుతెంచ నాహారాళువే యంచు 
గళమున వనదామగరిము బూని 

శేయూరరుచి మన కేయూర రుచియంచు 
భుజముల దరచ|కములు వహించి 

క టకాసివృ “9 యక్క_ట కానివ్భ ఎత్తి యం 
చొకట చే నక్షమాలిక ధరించి 

కాంచికాగుణ మిచ్చంగాంచి కాగుణమంచు( 
గటి తంతుస్తూత మొక్కటి యమర్శ్చి 


మణివిభాషణముఖ్యసంపత్సు ఖైక 

రనము నొల్లక గాఢ వై రాగ్యలక్షి గ 

పేర్చి హృదీ(ధి నొలయ గాంభీర్య రేఖ 

నలరు మావంటి ధన్యు లెందై నం “లర! 12 


క౦ 


చం, 


ఉం 


శే, గీ. 


కం, 


యం 


ద్వితీయా శ్వాసము 


అనుచు వినుతించి ముదమున 
ననపాయనిజాభిలవీ.త మాపుణ్యులకున్‌ 
వినిపింప దలంచి [క మ్శుజ 
వినయానతవదనుండగుచు విభుం డిట్లని యెన్‌. 


అట్టి మహానుభావులు మహాోగుణగణు లునెన మీరు మా 
పటునగలుటన్‌ జతురపాంపతి పెప్టి త రాజల క్రి కిన్‌ 
ఉట ౧ A) 


బట్టవురాజనై ఏమవములభెగ న్టీసమృద్దిం (బసిదిగాంచు నా 
పుట్టును సార్గమై వెలయ. బుతులు గల్ల ననుగహిరిప శే! 


(పకృతివికారమైన తను భావము గల్దినచో నిజాన౧యోా 
పకృతి పరోపకారము లపాయములందగసీరయేని యా 
సుకృతులు ధర్మకీ ర్తి పరికుద్దిం పన్‌. వహింతు ర0క6 ద 
ద్వికృతియొనర్చు నట్టి యవివేవలు నిషృలజన్ను లెన్నంగన్‌ 
ఆరయ నిట్ట రెండుపనులందు నొకండు గులాభిరత్ష త 
"త్కారణభూతపు[త్రఫల గారవ శేఖ నలంకరించి భూ 
భారము సిర్యహించు నదుపాయ వెజుంగదలంచియే జుడీ 
ధిరజనా్యగగణ్యులగు చేవరచారి గురించి వేడెదన్‌. 


అనుచు సనపత్యదోషభయాభిభూత 
చిత్తుండై వేడుచున్న రాజో త్తమునకు 
వరదులై యవమ్ముహాత్ములు కరుణ నరయు 
మూాడ్కు.లలరంగ బల్కి_రి సొంప్రమోాణు* 


భాగవతుల యుపదేశము 


పున్నామనరక భీతి వి 

పన్న పరి_తాణకార్య భారగుండగుచున్‌ 
బన్నగరాజశయానుం 

డున్నాండు మదిం దలంకుటుచితమె! నీకున్‌ , 

ఉన్న జగ త్త్రృయమ్ముు వారి యున్నతకీ ర్షి శుచిత్వలత్యుమై 
యున్నది మింటనంటి (ధువు-డున్నది ధారుణెపై విభీవణుం 


18 


14 


15 


16 


17 


18 


శే, గీ 


తే. గీ, 


కులశేఖర మహీపాల చరిత్ర 


డున్నది (కింద దెత్యపతియున్నది పుణ్యవు రాణసిద్ధమై 
యున్నది తోచియున్న దికనున్నది యున్నది చిత్ర మన్నింటన్‌ 


విపకోటోకి వేదవిధిపేటి ముఖమయ్యి 
నదిముఖంబయ్యె నయ్యభిముఖునకు 
నాకంబున కజాండరోక మ్ము పదమయ్యె 
నదిపదమ్మ య్యె నమ్మ ఎదుపదునకు 
సర్వభో జికిం జలచదరాజి రథమయె 
నదిరథమ్మాయె నయ్యలతిరథునకు 
మునిమనః శేళిక వనపాళి సుఖమయొ 
నదిసుఖమయ్య నయ్యధిసుఖునకు 


నత డనంతు. డనంతలోకాంతరాంత 
'రాంతరిమోూదిభూతమయాంగ జంతే 
నిచయబహీరంత రనుగత నిజక ళాంశు( 
డధిప! నీచి _తనం'తాప మతంజెబుంగుం 


"శేషదిక్కంజరకేణి మాన్చి జగమ్ము 
నిజక కౌంగుళమున నిలుపనోపు 
నొగి జీవకోటుల నుపనంహారించి [క 
మ్మాజం (గమ్ముకొనంజేసి మనుపనోపు 
(బ్రహ్మాండ భాండక ర్పరము (బద్దలువాపి 
చెల్లిని నెప్పటియట్లు సేయనోపు 
గడిందిమై న_ప్తసాగరముల నింకించి 
చెంపొంద మజులనిండింప నోప్ప 


గిరులకరుల. గిరులంగరులుగాఫుట్టించు 
కిరులకరుల కరులంగిరులంబేయు 
నకట వాసు చేవు నఘటితభుటనాను 
భావ మేమి చెప్పం చార్జి వేంద్ర! 


వ, అతం డెట్టివాండని తలంచికతి చేని, 


89 


19 


20 


21 


22 


40 


తే, గీ, 


య 


లగి, 


CAC 


ద్వితీయా శ్యాస ము 


తరువర్యచవ్విన వేళం దజికొండ డిగ్యవాల 
సర వేల నూందిన యత (డితండు 
మునలి కాటులనోంప ఏసువు నేను బెంప 
ననము డింపక వచ్చు నతండితండు 
రచ్చ రామొగరాన రెచ్చుసింగంవు మేన 
నచ్చుగా నరి (వచ్చు నతండితండు 
కడీ-ది'వేలుపునింట: గలసిరుల్‌ గొనుదంట 
నడుగంట6 (దోచిన యతండితండు 


విను మతండతండు వల్లభ వనజభవమ 
పేంద్రననకాది మానసాభీప్పితార్ల 
య 
దానథా చేయు. డాశితోచారదీవి 
"భేయు. డిసుమంత సీకోక్కె_ దీర్ప లేండెః 28 


హరులచేం గరులచే నరుల గెలంందరంబె 
చక్రపాణి సహాయశ క్రి"లేక 
కలిమిచే బలిమిచేం గులముయజెంపం దరంబె 
రాతసాంతకు దయారనము లేక 
నతులచే సుతులచే నుతులశెక్క_. దరంబె 
శా కటాశువిశ్షణము లేక 
జపముచేం దపముచే నుపరమింప( దరంబె 
కనక చేలుని యనుగవాము లేక 


మాన వేశంర! యమ్మహోమహుని కరుణ 

కలుగబేనియు. గలుగునే ! ఖునులకై న 

నె పిాకామువ్‌, క సుఖమ్ము లతని నాత్మ 

దెలిసి కీర్తించి నీకోర్కె. దీర్సి కొనుము. 24 


ఆ లక్షీ, శ్రేపదా_ప్రికిన్‌ బహుళజన్నాయాసవిశాంతికిన్‌ 

మూలంబై న తదియభ _క్రీరచనామూలమ్మునన్‌ గోవిదుల్‌ 

బాలత మున యావనమ్మున గుణ ప్రఖ్యాతి వాటించి వా 

గాలమ్ముుల్‌ పచరింప 'రాత్మహిత సాజన్యమ్ము దై వారగన్‌, 25 


కులశేఖర మహీపాల చరిత al 


భుజంగ పయాతము, జ రాజర్జరీభూతనరా ౦0గయపస్టీన్‌ 


బరీతోపరివ్యాధి బాధావిభూతిన్‌ 
నరుల్‌ బుద్దిజాడ్యమ్మునన్‌ జొక్కు_వేళన్‌ 
థి 
మురారాతి నేరీతి. బూజింతు రాత్మన్‌ శ 26 


తే, గీ, కావున మనోవికారముల్‌ (గమ్మనీక 


కో. 


ఘనులు తద్భ_క్రిం గాంతురుగాన శేరి 
పూజనము చాల్యయావనంబుల ఘటింప 
వలయు నదియట్టులుం డె సీ తలంచుపసికి. 27 


శీ రోపహారనియతిన్‌ 

వారిజదళనేతు భ_క్షవత్సలుం గరుణా 

పూరితహృదయు భజింఫు ము 

చారత సీకోక్కె_ దీర్చు ధరణీనాథా ! 28 


వ అనినం గందళితహృదయుండగుచు నమ్మహీపాలుం డమ్మహోత్నులకుం 


(బ్రణమిల్లీ నిటలకటభుటితక రక మలుం డై యిట్లని విన్న ఏం చె. 29 


శీరోపహార వతారూడఢి వాటింప( 
దొడరుచో నేమేమి నడువవలయు 

ఫుండరీకదళాతు పూజాపరత్గమ్ము 
దాల్చుచో "నేమేమి దడవవలయు 

"జె నండి నముకుందధర్శనిర్శలగో వీ, 

చై © 
“వలయు-వో నేమేమి విడువవలయు 


చ(కాయుధధ్యానజప హోోమకార ముల్‌ 
గడపుచో నేమేమి నుడువవలయు 


"నెంత కాలమ్ము గావింప నిఠదిరాము 
నోవారుం డిచ్చ మెచ్చి యుత్చావా మెసంగ. 
గింకరుండనె న నన్ను రక్షించు బుది 

య థి 


నంతయు నెజుంగ గృపసేయు' డయ్యలార | ల్‌ 
6 


42 ద్వి తీదయా శ్వాసము 


కం* అని యిట్లు విన్నవించిన 
మనుజేంద్రుని. జూచి భువనమాన్యచర్మ్శిత్రుల్‌ 
వఏవనుమిోా వెబుంగందలంచిన 
పని యంతయు ననుచు. బెలియం బల్కిరి వేడ్క_న్‌. 


"లే. నుడువు మచ్యుతేనామముల్‌ విడువు మితర 
తంతముల్‌ విష్ణుచరి తామృత(ప్రన త్రి 
౯ జం 
దడవు మిహపర సౌఖ్యనందర, నిరతి 
నడువు మవనీశ! వేయు ననంగ నేల! 


"ia 


(పకృతిభిన్న స్యాత్శ పరమాత్మ సాంగత్య 
ముకొటియందోకటికా నుడుపవలయు 
_స్తవపూజనాహ్లాదతాత్సర్యశీలమ్ము 
లొకటియందొకటిగా నునుపవలయు 
భవ్యక ర్శజ్ఞానభ_క్తియోగమ్ముల 
నొకటిపై నొకటిగా నూ(దవలయు 
నలమనోబుద్ధిచి తా హం క్రియావృత్తు 
లొకటిచే నొకటిగా నుడుపవలయు 
తే, గీ. వలయు సీకింక నొక్క_టి వనజనాభ 
చరణకం౦జాత మంజుల సార భాను 
భవరసికభాగ వతజనాపచితి యిదియె 
మాధవారాధన పౌఢి మనుజనాథ! 


తే, గీ. అధిప! భార్యాసమేతుడవగుచు నొక 
వత్సరము బహ్మచర్యానువ_ర్హనమున 
(శ్రీవారి భజింపం గార్యనంసిద్ది యగుట 
నిశ్చయంబంచు పలికిన నృపవరుండు 


G, అంజలి చేసి పల్కె_( బులకాంకురజాలము లంగ కమ్ములన్‌ 
బుంజము ల తలిర్చగుణభూపణులార! మదియభె గ్య మొ 
ప్పెం జగ మిచ్చమెచ్చ నిరుపేదకు. బెన్నిధి గల్లగోరి సి 
రారా మిచ్చినట్టు కృప నానతి యిచ్చితిరిట్టి భరముల్‌ 


శీ! 


వి 


శీలి 


84 


శీర్‌ 


కులజేఖర మహీపాల చరిత 48 


ఉ. వందన మాచరింతు బుధవంద్యచరిత్రుల కేర్పడన్‌ బున 
కందం మాచరింతు గుణవై భ వయు కులకుక౯ా బునకిప్రున 
ర్యందన మా చరింతు హిత వత్సలచిత్తులకంచు భూమినం 
(కందను. డమ్మహాత్నులకు గాఢమతిన్‌ ([బణమి'ల్రం (గ్రక్కునన్‌ . 86 


వ ఇట్లు మనుజేం[దుండు భాగవతళిఖామణులకుం (బణామమ్ముు లాచ 
రించి త_త్తన్నందిరమ్ముల కనిచి తానునుం దదియ శాననం బవలంబించి దత్సులగు 
వారలం బురరతణమ్మునకు నియోగించి పత్నీసహితుండ్రై. (క్రీ కున్నా రాయణ 
పరాయణతగంబునన్‌ గృత వతారంభుండ య్య నప్పుడు ఎకో 


[వతార ంభము 


సీ, మృగనాభితిలకవర్లి తమైన నుదుటిపై 
: అ ౭ Caan 
బొలుపొంచడె oes పనుండ శేఖ 
యతులచీనాంబరోచిత'వైన నెమ్మేన 
నలరాలెం గృవ్వసారాజినమ్ముు 
౯ 
సితహోరపుంజరంజితమెన యురమున. 
QQ. 
దళ్గుక్రా ల్తెం దులసికాదామపం కి 
కాంచనవలయసంగలిగాంచు కరమున 
నమరె వినూత్న పదా్శ్నాత్షుమాల 


తే, గ, వితతమం౦జులమణిగణద్యు తివిదీ bs 
చటులకోటీరయోగ ఫము_న్తక మునందు. 
గీలితంబయ్యు హరిపదాంకితపటమ్ము 
నచ్యుతారాధనొ ద్యు క్రి నవనిపతికి* కవ 


సీ నమదేభతురగశికాచమక్మా_రమ్ము 
పరగించె నిందియపటలి యందు 
క తురాజన్యడార్జన్యభంజనళ శ 
సనుకొల్బె మడనుత్సరముల యందు 


ద్వితీయా శ్వాసము 


నసి ధనుశ రక, ఎక భ్యాసకాశ లబుద్ధి 

గరప నస్టాంగయోగముల యందు 
పరరాష్ట్ర్రదుర్లనసం పాదనతమవృ త్తి 

నెరెపి భో _కీళ్షుననిరతులందు 


కే గ. భాసురానర మణిగణభర్భురజత 


కేం 


కం, 


కం 


కం, 


ధనం బొక గాసంవత్సరంబు నలుపుటయు. ధదనంతరంబం 


యం 
జాలకో వాలయుతణాన కి నిలిపి 
కమలలోచను దివ్యవ్మిగహము నందు 
భవ్యరుచిహేళి యమ్మహీ పాల వాళి. 


అతులితజప హోమంబుల 

నత్రినయమున వతు "జేసె నంబుజనాభున్‌ 
ట్రతిమారూపమ్మున న 

చ్యుతు నర్చితుం జేసె. ద త్రదుపణారమునన్‌, 


శకేనరములం 7 సేసెను 

ేసరినిభమధ్యు. బద్భ శేసరచేలున్‌ 

వాసి దగు వు లీకానుము 

వాననలన్‌ బొదవె భ_క్షవత్సలు పదముల్‌, 


బూారుతుల సీదళము లవి 

కారత నర్పించెం దులసికాదామునకన- 
శ్రీ రోపహోర మొనను 

శీ రాంబుధిశాయికిన్‌ విశేహమనీవన్‌. 


క్ర మలా_ప్పనద్భశ లేజుండు 
కవుల మ్నులం బూజవచేసెం గ మలా్ర్రగురున్‌ 
గవులాతు గవులనాభుని 


గమలాహృదయేశు హృదయకమలం జలరన్‌* 


40 


41 


42 


438 


వం ఇవ్వీధంబున నారాజదంపతులు భ _కినిష్థాగరిషులగుచు భగవత్సమారా 


44 


శే, గీ 


చం 


కొం 


కులశేఖర మహీపాల చరిత థ్‌ 
శ్రీమన్నారాయణ సొక్షౌత్కారము 


కలుములు వెదంజల6 గలశవారి జనించు 
౧ ర్లు 
మగువతో మొల తెంచు నగవృుతోడ 
పరిపూర్ణ చం దబింబము వోలు చక్కని 
మొగముతో శేవపన్న గముతోడ 
మొనసి నారదముఖ్యు లొనరించు గానని 
స్వనముతో గరుడవాహానముతోడ 
(పభ మించు భదసుభచాదిపరిచరో 
త్రములతో శంఖచ। కములతోడ 


నజలజలధరకోవుల శ్వామలాంగ 

కలితకీలితరత్న భగద్దగాయ 

మానభూషణరుచిఖీత ఫానుకిరణు6 

డబ్దనాభుండు ప్రత్యతును య్యె నప్రుడు* శస 


సెలుచ న నేక జన్నకృత భీషణదో పక్పపాణపం కివె 

నొలయంగ నీని గట్టి మరువూదిన శై వడి నిందిరామనో 

లలితవిహారి రాక నొడలన్‌ బులకాంకురప్రంజపంజరం 

బలవడం దాల్చి భూరమణుం డాచరణాననమ_న్తకమ్ముగన్‌ , 46 


మృదునాళీకదళప దేశముల డారిందూరి లో(వ్రాకలన్‌ 

గుదురై నిల్చు దుపారవారి పయిజేకుల్‌ వేయవన్‌ దుమ్మెదల్‌ 

జెదరింపన్‌ దొనుకాడులీల హరి విచ్చేయంగం గన్తేవలన్‌ 

గదలంబాణె నృపాలదంపతుల కానం డా(శ్రుబిందుచ్చటల్‌ . 47 


పతగాధీశ్వరు నెక్కి. లేము లుడిగింపన్‌ జూచు చాల్లంటితోో 

శతసూర్యద్యుతి నికుధన్యగురుం డిచ్చన్‌ దొోోంచినన్‌ మేదిసీ 

పలి దా (వాల్సీనకన్నుదోయి కదలింపన్‌ జాలండయ్యాన్‌ నము 

ద్దతసంతోపషర సాతి రేకజని తాంతః సారవశ ్టంబునన్‌. శం 


అంత నృపమాళి లశ్షీ శ్రి 
కాంతుని కృప విపుల(ధ్రె ర్యగ్‌ "రవ మేధా 


46 ద్వి తీయాశ్యానము 


వంతుం డై ఏశ్లించ ము 
రాంతకు శుభమూూ ర్తి లోచనానందముగన్‌ * 49 


G. కాంచి మహీ వరుండు పులకపకరా శుపరీతమైన మో 
మంచిత భాప రాగ పటలాంచిళమె విలసిల్లీనట్లు న 
_కృంచరవైరి దివ్వపదతామరనముల (వాలె సంపతత్‌ 
-కాంచనదండ శేఖ నవికారచిరంతనభ క్రి వెఖరిన్‌, 50 


వ ఇ_క్తెజంగున నమ్మహీ కాంతుం డనంతశయనునకున్‌ (బణామమ్ము 

లాచరించి యిందిరా దేవికి వందనంబొనర్చి పరిషద్భాగవతబృందమ్మునకుం |బణ 
5 ఉంచ న ఇద 

మిల్లి కృ తార్హంబై న చిత్తమ్ములొ నప్పర మేశరు న్యగభాగమ్మున నిటలతటఘటిత 

కరకమలుండై యాసంద బాప్పజలసి కక వోలుండగుచు నిట్టని వినుతించెం 51 


చం. జయజయ! భ_క్తలోకహరిచందన పంకజగర్భపార త్రీ 
ప్రియ! సనకాది దేవ మునిబ్బృందని పే.విత పాదపద్భ! దు 
రయరిపు రాజగ ర్యతరుషుండద వానల! ధర్భమార్లని 
శ్వయనిరతొంతరంగ'! బుధనక్నుత యంచు నుతించి కమ్మజన్‌. ర్‌ి 


లా 


అనిలాన షవన్యాశ నాంగవమూననశ య థి 

లొకన్నిద యొకనిద నొనరు ము[ద 
కమలనవైర వ ప ప ము 

లొకకంట నొకకంట నొనరి యుంట 
నరిశిరశ్శ )వణదా రాయుధథ శేషము 

లొక కేల నొకశేల నానరు లీల 
తొంతిసంపత్చూూర్ష్య కాంతాలలామ ము 

లొక[ేవ నొకకేవ నొనరు కేవ 
"తే. గీ పంక మణంగింప లోక న్ను అలంకరింప. 
చేయగల యాడుమొగపాప లాయితముగ 
దగ నడుగుదమ్మి వొక్కిటిదమ్మి. బొడము 
వుహీము నీయందే చెన్నూందె మధువిరోధి, 59 


తే, గీ. 


చం: 


యెడ 


కులశేఖర మహీపాల చరిత 47 


బహుభేగనిలయ | త్రిపాద్విభూ తినమృద్ధి 
నుతికెక్కు._ నారాయణుండ వీవ 
వాసు దేవాదిభవ్యవ్యూహ భేదసం 
గతుల మించిన జగత్పతివి నీవ 
భువనరతణక ళాస్ఫూ ర్హిచే నవతార 
విభవము లను జగత్స )భు(డ వన 
సకల చేతనకర్శ సాక్షి వై సదసదం 
తర్యామి యగు మవాత్తరుండ వీవ 


యోవకొ'నె క వేరకన్యావిదూర 

తుంగముణి పామహర్శా వ్రైనుషంగరంగ 

వురవిహారివి సితకీ ర్తిపరిచితా భ 

గాంగభంగ ! వివాంగపుంగవకురంగ | గ్ర 


నే చేనోములు నోచినాండనా శరన్నిర్హి దప జ్యాకు ! నా 
నానైనో నిచయం బడంచితి సి ఆాంతధ్యాంతమున్‌ నంత తా 
నూ నేన్నోసచయం బడంచు క్రియ నిన్నుం గొల్లు నెశునం గా 


ఏ నేనౌననం గాదనాగలచా'రానీ నీదయాసారమున్‌. ధర్‌ 


విదితజగ_త్త)యా[కమణవి శుతి కాంచి విరించికుండికా 
భ్యుదితపయః_పసేచనసమున్న తినొంది మహాఖువల్లి కా 

విదళన శకేళిలోలుపలవిత్రముకై విలసిల్లుచున్న నీ 

పడక మలము లెప్పుడు కృపామలతి నిల్పుము నా మనమ్మునన్‌ + 56 


వ, అసి యిట్లు భ_క్తినిప్టూగరిహ్లుండగు నృప(కేమ్టుండు వనుతించుచున్న 
నప్పరమేశ్వరుండు కృపారనతరంగితంబులగు నిజకటాతవీవ్షణమ్ము లతని 


పయిం బరగి ఎపుచు జ్ఞాన ముడాముదితంబగు దశ్షిణక రా(గంబు గదలింవుచు ముకా 


ఫలదంత కాంతద్యుతినహాక, ఎ్రుతంబగు మందస్కితచం[దికాజూలము 2 నలుగడలం 
బొలుఫుదీపింప సజలజలధరమధురభావణమ్ముల నిట్లని యానతిచ్చెః గ్‌? 


శరై 


కం 


ద్వితీయా శ్యాసము 
వర[ప్రదా నము 


ఇంపెసలార నాదువుతి సెంతయు మెచ్చితి మిమ్ము భూమిభృ 
దంపతులార! మో హృదయ తామరనమ్ములం గల్లు కోర్కె ల 
పంగ నయ్యె ను పొానగించెద మోవతె మదింధయబు ని 
ష్క_ంపితభ క్రిచే నెజటుంగగానరు గా నరులెందుం జూచినన్‌. ర్‌రి 


అనఘువముతులార ! మూ యం 

దనుపమత మదీయకా స్తుభాంశంబున నం 

దనుండు జనియించు. ేజో 

వన యోజ్జ ఏలకౌెర్యథై ర వి(శుతు లెనయగన్‌, 59 


వ. అదియునుంగాక మదియ[వియాంగన యగు సీళావధూటి యంశంబున 


భవత్సుత్రునకుం బు|తికయె రయొక్క-క న్యాలలా మంబు సంభవింపగలయది, మదీయ 
విభవస్థానంభై న శ్రీరంగంబునం బొలుపుదీపించుచున్న యీ నవ్యరారోవాం బరిగ్గ 
హీంపంగలవాండ మహీపాలా ! సీయెడం గృపాళుండ నగుటంజెసి భ వదన్యాయంబు 
పవి తంబయ్యుం బొమ్మని యానతిచ్చి రభాంగధరుంకు నిజభవనంబునకు విజయం 
చేయుటయు నా రాజదంపతు లానందభ రితాంత$9క రణము ల నగ్గరుడధ్యజుం 
బొగడుచు నాత్మ గృహము శ్ర (జబ 'వేశించి రంత. 60 


చా (శ్రి చేపీపతి సత్క్భృ పామహీము ధా(తీకాంత కాంతాసుత 


కం 


Ta 


(పాదుర్భూతిఃి "వేగురింప మతిరాజాంశంఆబు తద్దర్భ ము 
'ర్యాదన్‌ లోక సుఖప్రవర్షనక రం బై మయొప్పె నంత స్తమకి 
కో దాంచద్ద టమధ్యదీపక భికాంకళారానుకారి ద్యుతిన్‌ క 61 


వనజాతుకరుణ “కేరళ 

జనపాలాంగనకు భువననం స్తుత్యకళా 

జనకమగు కాస్తుభాంశం 

బనుపమజఠరపవిష్ట్రమై సెనుపొంచడెన్‌. 62 


ఖర్జూర వ లరీగర్భపాంసువ్నా య 
ళా 
గండపాళికల పై. గానువీం చె 


కల 


తే, గీ. 


చం 


కులశేఖర మహీపాల చరిత 49 


కమలకోశా(గసంగత మధు. వత శేఖ 
ఘునప యోధర చూాచుకముల నమా 
(గ_స్తపల్ల వకంఠకలకంఠర వలీల 
మందనల్లాపనంపదల. దోంె 
వలిత శై వలనూత్న వ లీవిలాన మ్సు 
౧. య 
సువ్య క్రరోమా భీం జూడనయ్యె 


వనధి మేఖల నొడుచు నర్భుకుండు గర్భ 
యు_క్తీ గన మధ్య మేఖల యాహాటించి 
కొలంకు లందక మంజూవికల నడం. 
జిగురుంబోడికి దోహద(లీ వెలుంగం 63 


మిసమినయను చెలి మేనన్‌ 

బసఫున నలుగిడుట వెట్తిపనియని చెలులా 

రసికతం జూపరు మేలీమి 

పసిండిన్‌ గరసానసేయు సనులుం గలవే! 64 


గర్భగతడిం భకునియార్చుగము ౫ తోడు 

పడిన నె_వడి నిశాసపం_కి యింతి 

వదననమున నంచరింప దురాంరవిముత 

జనపతుల కటి నిటఖూర్పు లిరుమడించెం 65 
౬ ళం 


వించెం జెముర్చె పొంగి నని మేన ఘటింపక యింతి (ద్రోచినకా 

గొంచక తన్మనోహారుని కూరిమికికా గటకమును కాంచి మేల్‌ 

గాంచు ప్రురంబు”య్యె మొదలం దుదంజెందు వివ స్రవృత్రి న 

రించి నిచోళ మంగదము చేశములయ్యె నృపాలమాళికి౯, 66 


వారినతి శంభురాణి యచలాహితు నంగన యిట్టి చేర్పు ము 


.న్నరయగం జాలరంచు వసుధాధిపుదేవి తనంత మృత్మ్క_ణో 


త్క_రరుచి గోరె కామశిఖకాండజయంతు లెబుంగలేని త 
త్సరస రసారనజ్ఞ త నిజ్యపభవవిమ్హుం జెజుంగునట్లుగక, 67 


7 


50 


క్‌0, 


కం. 


ఢం 


ద్యితియా శాసనము 
కులశేఖరుని జననము 


ఆరయ? గుంభనం కవముణ మందు శుభానుగ తి౯ా బునర్వసూ 
తర నుదారకే ర్తి వనితానవహాచారుం గుమారు సద్దుణా 
థారు న శేందసుందరి ముదంబున6 గాంచె సముల్ల సత్స యో 
వారిధిగర్భవిచి చెలువంబుగ' జంద్రుని గన్న శై వడికి, 


తనయుండు సం భవి-చుట 

విని భూపతి సూతికాని వేశము శ్రనకు౯ా 

జని బాలు వదనకమ"”ాము 

కనుగొ నె సంతోష మాత్చి గడలుకొనంగ క 


జనకునకు నాత్మ భవరత్న జనన వేళ 
గానబడు పితృలోకత మోనివృ త్రి 
నాత్శభవరత్న ముదయింప నవ్విభునకు 
గానయబడె సర్వలోక త మోనివృ త్రి 


సుతు కభ్యుదయముగా జన 
పతి యానందమున నొనల భర్మాచల గో 
ఏతతమణీ చేల యువతీ 


[పతతుల నమితముగ భూసురపవరులకున్‌ , 


లోకహి తార్థియైన శిఖలో-చను సాధన భంగవృ త్తి మె 
నాకుని పఠశ్షహోనియు మనమున సె పక 'హేమ్మశై లర 
త్యాకరతోయముల్‌ దలపండయ్యె సుతోత్పవదాన వేళ సు 
శ్లోకులు సాధురత్షణనిలోపము సేయుట క్రోర్య నే రురే 


చం దవంశావతరినమై సంభవించు 
సుతున కన్వర్హముగ నై యశోధనుండు 
(పేముం గులశేఖరుండను నామమిడియె 
నక లశిప్టన భాజనసమ్మత ముగ 


68 


69 


70 


71 


72 


78 


కులశేఖర మహీపాల చరిత్ర క్ర్‌1 


వ ఇఇట్లమ్మహీపాలుండు బాలునకు జాతకర్మ నామకరణాది సంస్కా_ 


రంబులు నిర్వ _ల్తించి సంతుష్టాంతరంగుం డై యుండె నయ్యర్భకుండు (కమ 
[కమంబున, 74 


ఆ "నె, అక్క. యత్ర యవ్వ యసియెడి నామమ్ము 


కం, 


చం, 


లోలిం బలుక నేర్చు చేళలందు 
రామ! రామభద ! రఘువీర! యనియెడు 
ఛేరు లుగ్గడించి విలువందొడలగా. 75 


పాపని తొకతొక పలుకుల 

లోపల రఘుతిలక!కవములలోచన[యను న 

ల్లాపము లెటింగి పొంగున్‌ 

భూపతి యొకభుజయు రెండుభుజములు గాంగన్‌ , 76 


శ్రీరామమూ ర్తి వర్లి ంచువారల సొందు 
ఏడం డాకొనియున్న వేళనైన 
రఘునాథనామకీ_ర్రనము నల్చెడుపట్టు 
వెడలు న్నిదించు వేళనెన 
కాకుత్త ర్ల వరు గుణోత్క_ర మెన్ను చెడ వాయం 
చాలదు క్రీడించు వేళనై న 
జానకీపతి కథాగశవణ మబ్చిన నొండు 
వినం డంబ విలిచిన 'వేళనై న 
దశ రథాత్మజ పాద పద్మ(ప్ర పన క్త 
చి త్తవృ త్తికి6 బరటై వవృ త్తర శ 
సౌరగ నీండయెం మహనీయసుగుణగణవి 
రాజితుండై న రళ రాజసుతు(డు, 77 


అతివలు నవ్వుటాలకు నృ పార్భకుతో దనతం।డి దోణినన్‌ 

నతియును దాను రాఘవుడు _శైలములందు. జరించెనాంగ దుః 

ఖతుండగు జూన క్రీవిభోండు కేవలము ర్ట! సోదరుండు భూ 

సుతయును దోడరా నగరుసా చ్చెననన్‌ మదింబొంగు [క్రమ్ముజన్‌. 78 


ఫలి 


ద్వితీయాశ్వాసము 


ఆ* వె, కోసలేందతనయు కోమలవ్మిగహ 


కం, 


కం; 


ఛ్యానవశత నుండు-చో నతండు 
ననుభవింపంగోరి యటమున్న తెన్ఫున్న 
దాది చేతిపండు "ఈం దినండు, 


క్రినియుచు( బోరిడు నతనికి 

జనని గుడఫలాదు లొనం(గం జల ముడుగక యుం 
ఢిన నెల్లీ వచ్చు రఘుపతి 

మనయింటికి ననిన నలుకమాని చెలంగున్‌ * 


79 


80 


వ. ల్రశ్తెజంగున. నై సర్లిక( శ్రీ రామచరణకమలభ'_క్షిభావనాధురీణుండగు 
కుమారు నుపసీతుం గావించి దృథ్మవతుండు వివిధవిద్యావిశారదుం జేయ(దలంచి 
యార్యుల వశంబు చేసిన నతండు, 


శ్నీతిపాలసుతుండు గురునం 

గతి నతులిత సూత్ముబుద్దికాశలమున నం 
చితవేదశా న ముఖ్యో 

ర్షితవిద్యానిచయ మభ్యసించెన్‌ (బితి౯. 


కూర కుద్భప్పీ భాహణనిగూఢ ఏకల్సిత శబ్లలింగ వా 

రీరక శా_స్త్రసూ | త్రకబరీపరి వేపి త విష్టుతత్యమయం 
డారసుమమ్ము డాం 'గొనియె ధన్యవిచారుండు సఏరనంగత 
శ్నీరవివేచనారచన చెల్వగు హా.-సకిశోరవై ఖరికొ, 


వేదవేదాంగముల ధనుజే్యేదమున న 
రుంతు డాభ్యాసక "శ లస్యాంతు. డయిన 
యక్కు.వమూరుసి( న్‌ యార్యజనులు 
పార్టి వేందుని కడశేగి పలికి లెలమి, 


రాజన్నూూ ల్లి భవ_త్తనూజుండు మనో రాజీవవీధిన్‌ మహో 
రాజ|శ్రీరఘురామనామదివిష[ దాజాధిరాజాం ఫీ సే 
వాజా(గద్దతిం బూని నేర్చెం జదువుల్‌ వైదువమ్య మేపోర నో 
ఛాజా ! పాండురశీ ర్తి రాజనిధిమ్ముదా ! రాజరాజోపమా ! 


81 


82 


88 


84 


రఫ్‌ 


మల ేరఖ మహీపాల చరిత 58 


నీ, అనఘ ! పురాణవాగ . బోధాయనుం 

డాగత వివిధభాపాగ రుండు 

పాక టన్యాయ శా సై )క ద్భక ఏరణుండు 
చతురాత్మపౌరున శబభోేగి 

విపులాహితె శర్యవిక్రమబల భేది 
రవమ్యుధర్థుక శా_ప్రిరాజమో ళీ 

(పమదామనశ్సు ఏతి (పనవసాయక పాణి 
ధృతిసార విహసిత క్లీ తిధరుండు, 


లే గ్‌, చతురగాంభీర్య వాహిసీస్యామి పద్ద 
వేవీతపదారు 6 డనుభవవితరణన్య 
6౬ 93? 
భానఫఘునుం డింక నిన్ని చెప్పంగ నేల 
సుజనమాన్యుండు సీతనూజుండు రాజ! 86 


చం, అనవుడు ధారుణీరవుణు. డాత శ్రజుం గన్లొని బార సాచి య 
కున గదియించి పెళ్లెనలస కూరిమివేర్మి నిజాంకపీఠిపై 
నునిచి శిరంబు మూర్కొనియె నోలి కుమారు శిరోజపాళిం చెం 
దిన నవమౌా_క్రికంబులగతిన్‌ (పమదా(శుక ణమ్ము లొల్కంగన్‌ , 87 


షః ఇట్లమ్మహీవల్లభుండు (వమోదరన ఛభరితాంతఃకరుణుండగుచుం గుమారు 
గారవించియాచార్యునకు న నేకమణిభూపణసువ ర్గచేలంబు లొనంగి పరితుష్షులగు 
వారలయానీరగచనంబులు 7 కొని యనంతరంబ కుమారునకు ననన్యకన్యాసాధార 
ణమ్ములగు గుణసౌందర్యవి శేషమ్ములం బొలుపుదీపించు నొక్క రాజపు[తికం 
బరిణయంబుగావించి  పరీక్షి తశుభలక్షణక్టోభితుండగు నతనివలన  నౌాత్మీయ 
సా(మాజ్యలక్షీ @ సురక్షిత యగుంగాక యనితలంచి నిజపరికరంబులతో నతని 
రాజవీఠంబున నభివీ క్తుంజేసి (పథానసామంతబలపరిజన భాండాగారంబులు మొద 
అగు సపాంగంబులతని వశంబుచేసి తన్నుం గృతాపైంగా దలంచుచు నిర్భరుండ్రై 
యుండ నంత, 08 


54 


కం 


చం 


చరం 


ద్వితీయాశ్వాసము 
కులశేఖరు.(డు రాజగుట 


సాం[దసుఢాక రమగు మను 

జేం దసుతాభ్యదయమున మహీచ[కము ని 
_స్తయ్యద్రఫలవృద్దిగనియెన్‌ 

జం[దోదయ వేళ నలరు జలనిధి వోలెక్‌. 


నంతతనత్న దానగుణ శాలి దృఢ వతనందనుండు కా 
'రాంతిక విద్వడార్య కవిరాజ సుఖప్రదు(డై చతున్సము 
(దాంత వసుంధరాభరణ మాత్మభుజాభరణమ్ము చేసె ది 
గంతి భుజంగ రాజ కనక కీ తిభృర్కి-టులన్‌ హసింపుచుక, 


వనులు ఫల పవాళసుమవాననలకా దటినిచయమ్ము గో 
కనద బిన్నప్రసూన నవగంధ మనోవార తీర్థయు కిగో 
ధనము పయః[పదోహనవిధానమున౯ా ధర నన్యనంపదకా 
దనరె దృఢ (వతాత్నజు: డుదారత రాజ్యవిభూతి నందుట౯* 


భుజబల శాలి యవింభు(డు భూరిశ రానన బాణధారియొ 

గజ రథ వాజి వీర భటగార వభీవణ్యసెన్యబృంద మె 
క్కృటజముగం గొల శేగి పటుగరంమహీపతికోటి నోర్చి ది 
గ్విజయము జేసె గీ_ర్థిపదవీపిహితాంబుధి స ప్తకంబుగళా, 


ఆ ధనురరు ధాటి కంగరాజు చలింప 
క ర్లాటవిభు. డిచ్చకంబు నెర పె 
నాపుణ్యునకుం గామబూపభ ర్త పీయమ్ము 
చేయ విచేహుండు సిగువడియె 
నొనినోదికిం గుంతలాధిశ్వరుండు (యొక్క 
కాశ్ళీరపతి హీత కారి యయ్యె 
నాయజ రతుం గాశనాయకుండు భజింప 
నొగి విదర్భవ రణ్యు. డోటువడియు 
నాబలాథ్యునకు మహారాష్ట )రమణుండు 
(మొక్క. నరాళుందుం డుక్కసెడియె 


89 


90 


91 


చే, గ 


సే, గీ 


రతా 


చః 


కులశేఖర మహీపాల చరిత 


పరగ బాొంచాలపతి పద్య ఫణితి నతని 
వినుతిసేయంగ గాంధారవిభుండు పజుచె 
బలియులగు వారలిటుతై న ₹లనిహిను 
లేబిసేసెద రమ్మానవేంద్రు నెదుట, 


అతని సొందర్యధుర్యతకు వనుతుండు 

బెదరి పట్టనకొమ్మ వదల(డ య్యె 
నతని విచారదశఠుతకు దత్వుండు నాన 

యె త్తి వంచినతల యెత్తండయ్యె 
అతని మహాబలోన్న తికి ఖీతిలి మహో 

బజలుండు పాణీన కాలు నిలువడయ్యి 
నతని |ప్రతాపానలాభీలతకు శూలి 

తివిరి మూసినక న్ను 'తెరువండయ్యె 


నతని చెలియెంత యాతని యల్లుడెంత 
యతని సుతుండెంగ యాతనియశన మెంత 
కాముడ్రైనను రాజైన భీము౯డైన 
గరళమైనను నరినెన్న గలరె కవులు. 


అతని ధైర్య(ప్రతాపవి శ్రుతికి విబుధ 
దంతివహ్నులు దలఃకి దిక్రటుల: "జేర 
నవియె చిరథారుణీభర మాని మోచె 
నవియె భయమంది మిన్నుల నాళయించెః 


తన సఖతగము శారదాదేవి వాంఛింప 
హాకినీల వేణి పొమ్మంచు. బలికె 

తన కువా_ప్తత రాజతనగ ము గాంక్రీ ౦ప 
హారసతీనిలయ! పొమ్బుంచు. బలికె 

త్రన న్మేతముల మతి ధవళాంబుజము వేడ 
నలికులాకులమ పొను శ్రంచుం బలికి 


వ %¥ ల x 3k 


ర్‌ర్‌ 


98 


94 


95 


96 


రథ 


ద్వితీయా శోంనము 


"లే, గ, తన సితవాషయ నరిసేయం దగిన వారి 


కం, 


కం, 


సరసు తెన ఆగందొడగా నా నృపవ లేణ్యు 
క _ర్రిసీముంతిసీమణి *ేళినలుప 
నవని కడ దొక్కి_. వినువీధి కరుగునపుడుః 


తెలిగన్ను లకు మాను బెళుకు లెన్నినం జూలు 
కలువ రేకుల. జెప్పవలె నటమ్మ ! 
మాటల కమృతంపు జేంట లెన్నినం జాలు 
కలికికోయిల. జెప్పవలె నటమ్ము ! 
తగు మాము చికిలియద్ద ము నన్ను కొన జాలు 
వనజాతముల జెప్పవలె నటమ్ము | 
గతులకు రాయంచగమన మెన్ని నం జాలు 
వారణమ్నుల. జెప్పవలె నటమ్మ | 
వొలంతి వర్షించు కవివరుల్‌ | పొద్దువోక 
నిన్ని దమెద రనుచు డా నితరకాంతీః 
గేలిగాను నమ్మహీనాథు కే రికాంత 
[పాణనఖిమయైన మి న్నెటిపడుచు. గాంచి, 


అడుగున. బుట్టితీవు డివియందు జనించినదాన నౌట చే 
పొడవని గంగ పల్క్క, నరప్రుంగవు కీ _ర్లివధూటి పల్కు నె 
నడుగున సీవువుట్టితివి హ_స్తృతీలమ్మునం బుట్టినట్టి నే 

పోడవని యిశ్లైసంగుదురు భూరి నభేంతరవీధి 4 నిద్దజున్‌, 


ధర వికమమునం గులే 

ఖర నృపతిం బోల్చ హృదయగతుల మహీపా 
లుర వెదకి వెదకి వేనరి 

నరి శేసరి యొకటి యండు నరసులు నభలన్‌.+ 


అని యలతిళథ మూ డి రచనన్‌ 

వినుతింపన్‌ దగి సము ద'వేలావృతభూ 
జనరయాపరతెంత్రత 

నొనరెకా ధరణీశ్వరుండు నమున్న తలీలకా, 


97 


98 


99 


100 


101 


కులశేఖర మహీపాల చరిత ర్‌? 


వం వెండియు నఖండసామాజ్యలశ్రీ సై కటాత.వితణనంధుక్షిత పతితణా 
భినవోదయి వె ఖరీనిరీక్షణోపగత నిజైశ ర్యన్యూనతానుశయ నంకుబ్దనవా( సాకు 
సంతాపని శ్యాసనశ ననభటనా నిక్సేషిపరిక్రోమిత మకరంద పరిష్షూన పష 
ధరమిళితమండారమాలికావిర క్ష మధు[వతనికరప రి చేష్టిశాలీ యము హో డ్యాన మం 
డలుండును, మండలా[గ విధుంతుదక బళిత విరోధి రాజ న్య యశశ్చం(ద్రికానిమోాలనో 
న్నీ్‌లన నంతాపీతతదీయకాంతా నయనోపాంత విగ లత సాంజననలిలధా ర్మాపవాహా 
తిమిర। పసారనిరోధక నిజతురంగరింఖాసంఘాకనం ఘుట్టనస ముద్ధూతభూ భాగారుణప రా 
గశేఖాముయూాఖానుమిత నిరవసాన న్వపకాపతపనోదయ నం పీ డితపద్బినీ 
బంధభుండును, బంధుజననయనానందసంధాయక నిరంతరనిజక రతలవీము క్త దాన 
ఛారాసలిల వేణికా పరిస్తతసమ_స్తమహీవలయ నంచారసముదంచిత కీ ర్తినీమంతినీ 
చరణపంకాంకిత దిక్కు.ంభికుం భ మధ్యుండును, ముధ్యమానమహో రవ నముదీర్థ 
సంక్షోభ తిరస్కారకారణభూరి భేరీ భాం కారరవ శ వణసమయోపగతభయకుతూ హల 
భరిళామితమ్మిత సముదయుండునుు దయారన బేశమవ్య్మతయోగ పాత్రభా తార్థి 
నందోవహామందిరాంగణ[ ప వేశిత దంతావళకవోలమడా మో దాను భవామోదిత హు 
వతమాలికారుంకారర వాక ర్ల నోత్సుక ప్రాహూతిక| పశంసితనిజె దార్యగుణవిశే ముం 
డును గౌతమజే మినిదై (పాయన ప్రభృతి |ప్రణీతవివిధతం ్రాంతరాశయారుందతు 
మేధా శాలి విబుధహృదయాహ్హ్లాదనంధాయకుండునునగు నమ్మహీనాయకుండు మహా 
నీయ కుడ్యవిరిచిత చి త్రవు త్రీకాసౌందర్యావలోకన కుతూహలాయాతజనవిన్మయా 
పాదకంబును, మణిఖచితశాతకుంభ _స్పంభశోభావిభానమానాభ్యంతరప్రచే శంబు 
నగు నభామధ్యంబున విలాసినీకరక ముల చల ద్యాలవ్యజన _జనితమృదుపవనంబు 
లొలయ విచి[త్రసింహాననాసీనుండై సచివసామంతవురోహిత ప భృతులగు ముఖ్య 
జనంబుల తోడనంభావహణంబు లు నలుపుచుండె నంత, 102 


వైష్ణవ యతి వచ్చుట 


సీ జడలుగట్టిన శిరోజైడేణి బాలార్క. 
కర ళాంకురమ్ముల. (ేణి్‌సేయ 
భూవిత శ్వేతొర్హ వుండ శేఖలలోనం 
బచరించు హోరి ద్రరుచు లెసంగ 


2 హుతంతుకీలితపటమి శత్క_౦ఠ సః 
భీక పయాజాతవూలికలు గడల 
పుణ్యతీర్దోోదక పూరితంబగు తిరు 
కావేరి వల కేలం గానువింప 
నః భ వ్యభుజపఫీకి (వేలుచు దివ్వ దేశ 
గమ మృదుతీర్థ గుళికల కతపాల 
సార నురియాడ [లీభ_క్రిసారు లనంగ 
చనయగ నాకయోాగిశేఖరుం జేగుబెంచె. 108 


ప, ఇట్లు చను చెంచు 'యోగీందు ననతిదూరంబునం గాంచి యారాజ 
కులావతంనం బికుగడల _ నాందోలళితన్యజనదండపాణులగు _ సీమంతినీరత్న మ్ముల 
కరతలమ్మున వారింపుచు కాం చనవీళమ్ముడిగ్గ ను టికి సం భవుంబున నభానదులుం 
చాను నన్నుహానుభావు నెదుర్కొనిం (పదక్షి ణపూర్వ్యకంబుగా సాహ్హాంగదండ 
(పణామంబులాచరించి కనకాననంబున నునిచి త ప్రకాంచనకల *₹'సీతంబులగు 
పఫూతశీతలనలిలంబుల నమ్ముహాత్ముచరణంబులు గడిగి తతోయంబులు ధిరంబున 
నిడుకొని యథావిధిం బూజించి తదనుజ్ఞ కొని తానును నముచితవీఠంబున 
సమానీనుండై నిజవిలోకన కేగణాంకురనికరంబు లమ్ముహనీయ మూర్తి ముఖమండ 
లంబునంబొలయ'.: గరంబులు ముకుళించి నవినయ:ంబుగ నిట్లనియె, 104 


ఉ. వయెడ నుండి మోర లీవు డిం దరుదెంచితిరయ్య!మున్ను "నేం 
జేయు తపమ్ము లన్నియును సిద్దివహించె రవూవమనోహర 
(శీయుతదివ్యమూ_ర్తి మది జేర్చి భజించు మహానుభావు శే 
వవొయకు వచ్చినన్‌ గలుపషనంఫఘుము వాయుట తథ్య మెన్నంగన్‌ , 105 


కం, ముది మిమ్ము గొలుచుటకు స స 
మ్ముదమున భావింప సాడంబోయిన తర్థం 
'బెదురుకొనునట్లు మా రి 
య్యదనున విచ్చేసితిరి కృతార్గుడ నై నె తిన్‌* 106 


ము. ఛవడదావానలకాలమేనుము విపత్పాథోధి పోతమ్ము దుః 
ఖవిషాభీలభుజంగబర్షిణము మార [గావదంభో దు 
ర్వ నవసాయాంధతమఃపతంగకిరణపాతంబు, తాప|తయీోా 
సవిధారణ్యకుశ్తారభార భవదీతాలాభ మెచ్వారికిన్‌ . 107 


కుల శేఖర మహీపాల చరిత ర్ట 


రర నంసృతిపిపినము చెడలగ 
నంనరణం బెట్టు వొరకు జడుంకు భగన 
త్పంసత్పి/యులగు యుష్మ 
అర తొక t 
త్పంనర్షము లేకయున్న ధన్యవిచా రా! 108 


వ. కావునం బుణ్భపాప ఫలమ్ము లెట్టివానికి ననుభవింపందగియుండు నెట్టి 
వానికి మోవమ్ముదొరకొను నదియునుంగాక నాకుం గాలవెప్పమ్ముసేయు. సదు 
పాయమ్ముు నెజింగింపవలయునని _పార్థించినం వీతుండ యమ్మునిం|దుండు 
నశేందునింజూ చి యిట్లుని యెః 169 


రాజు (పశ్నములకు యతి యు_త్తరము 


సీ, నీసువు(చాయమువం జెన్నెనలస నారాయణ 

ద్య్వయమం(త్రవ రృనంతతులు గాంచె 

చుంచు 'బెంచిననాండె మంచు [దుంచిన వేల్పు 
కొలము సొమి భజించు నెల వెజీం” 

గరిడి [దొక్కిననాంజె గరాగంధపరిపంథి 
కంధికి మంధథాదిక రణి దోశె 

నజుత జన్ని దమూదినఫ్ఫు జె త్‌ లుపల్కు 
కొనల దోంచిన తత్త (మున బెనంగె 


తే, గీ, క ర్తవననా్శాగభుదబుద్దికా శ లములు 
నర్షసీయమ్ముల య్య నవ్యలనుగాంచి 
"కాంచుగా కేటి సీరినెదం గాంచు విభుని 
: ఫుటున న, 
క- ఠరత్నంబు పుట్టును గాంచుకత 110 


వ. ఇట్టి నీవు పరత త్త (విచారపరుండవగట. యాశ రము కాదు కావున 
నీవడిగిన ప్రశ్న వచనంబులకు ను_త్తగమ్ములు సెప్పెద నాక ర్థింవుము. iil 


సీ పీనర చేబదికోట్ల యోజనమ్ములు గర్భ 
గోళమ్ను దళ ముకకోటి యాజ 

నంబులు గలిగి పరర పీరణ్య్మయాం 

డంబు దీపించు నున్న తిం దనర్భు 


60 ద్వితీయా శ్ర్యాసము 


నయ్యండమునకు జలానలానిలవి యత్ప్రభృతి 
సప్తావృతి ప్రతిభ దనరు 
భువి యాదిగా స_్తభువనపర్యంత ము 
దగ నూర రలోక నబ్లకను వెలయు 
తే. గీ, నతలవితలాదినంజ్ఞల నమరి (క్రింద 
జగము లొౌొకయీడుగలను విశాలలీల 
నిందు భువిదక్క_ దక్కిన వొందుపట్లు 
ఫుణ్యపరిపాక ల భ్యముల్‌ భూవరేణ్య ! 112 


వ, ఇంక భూలోక విశేషమ్ముు పరిపాటి చెణింగిం చెద, 118 


కం జంబూద్వీపము విస్తి 
శ్లంబె యుక లక్ష ్హయాజనంబుల దగు దీ 
3 'బరిజేవి. వంచిన లవ 
శాంబుధికిన్‌ మాన మదియె యవనీనాథా! 114 


వ ఇ_ల్తెబంగునం బయాదిదీ్య్యపంబులేడును నైతువపభృతినముద్రనప్త 
కంబు నొండొంటికి౯ా ది గణిత యోజనపి త విలసిల్లుచుండ నము దదీంప 
పరిమితేమహీవలయంబునీకునినుమడియగుచు కీ లి కామ శ కమ శ్రీ "కాది విరహి తంబును 
విబుధవిహార యోగ్య్వంబునునగు bee 'శేజరిల్లుచుండుముటీయును. 115 


తె, గీ అంతమో(దట జక్రవాళాౌచలంబు 
పసి(డిపుడమికిం బెనుకోల పగిది చెనయగు 
నవల మిహిరాంశుజాలము లడర వదియె 
బంధు రాంధతమఃపుంజపంజ రమ్ము 116 


ఛా సంబద్ధి రుత ర్యప్రకాండని చయ చృన్నాంబర్మపోల్లస 
జ్ఞంబూభూజపతతృల వజరన్మ సావనవంతీత టీ 
జం బాలోజ్జ ౧౨ హేమకాంతివిపా తా శాకోణ మై యుందడుటన్‌. 
జంబూద్విప మనంగ. బెంపెనయగు భాన్యల్లి ల శోభిల్లుచున్‌ . 117 


కులజీఖర మహీపాల చరిత 6l 


కం, ఈజంబూద్విపంబున 

నోజ౯ నవఖండములు సముజ్ఞ ్యలలీల౯ 

రా జిల్లు నందు నెస్నిపి 

తేజోవిలసితము లగుచు దీపించు నృపా. 118 
తే. గీ, ద్విపపటాభూమి: దిరిగెడు పుణ్యాత్ను 

లా(కలియును దప్పి యలః:త ముదిమి 

డెనులులేక నెపుడు తెలివొంది యుండుదు 


రప్పఖండనాసు లటివారు, 119 
లె ల్‌ 
వ, మజియును. 120 


మ నిరవడా చ్యుతలోకలోలుపనసుధీని శేణి కాదండ, మా 

దరణీయాతిథికల్ప కాండము వినూత్న | శ్రీకరండమూ ని 

ర్షరభాగాశనపూర్ణ్గ భాండము, (తివర్షస్థేమళే "ండ మ్య డా 

నరతాతామృతఖండ మాభరతఖండం బొప్పు భూవల్ల భా | 121 

వ. మనముణటీయు నిట్లుస్నా నతపోయజ్ఞ వసనభూషణాన్న ప డానాదిసుకర్మంబుబ 
వలన స్వన్లాదివుణ్యలోకపా_ప్తియు (బ్రహ్మ హననసుజనతిరస్క్రరణపరధనపర చా రాద్య 
వవారణ మృషావాద పముఖ దువూ-ర్మంబులవలన సిరయసని వానంబును సిద్ధించు 
సర సర కాది నలబంఫంటబులు జీవులకు స్వక ర ఫలభో కవినాశ్యంబులు హా. పక 
బునక్టననకారణంబు లై యుండు భగ వన్నారయూానిరుద్దుల గ న కామాడి 
_ గుణవిశారమ్ములం చేసికడదా గడాధరు నారాధింపంజూలరు జూలరి జాలకంబునం 
బొదివి జలచరంబుల నిరోధించు చందంబున నప్పరమపురుముండు నిజమాయావిశే 
వమ్బువలనం జీవులం జిక్కు_వణచుచుండు మనుజసమూహాంబు ధనడారపుత 
శే కాభిమానంబులను తిమినకరయువభుజంగంబుల నతి భయంకరంబగ నంసారనము 
(ద్రంబునంబడి మునుంగుచుండు, భగవత్కీ్రడాపరికరంబును గుణ తయాన్వితంబును 
నగు _(పకృలీవలనంబుటై క మహ త్త త్త్యంబున నగు నహొంకారంబువలన నయ్యెడు 
శబ్బస్సర్మాదితేన్నా(తిలం (బభూతంబులగు గగనొదిభూాతంబుల మేళనంబునం జెసి 
యిీశరీరంబులు శరీరులకు భోగభాజనంబులగుచుం డు. పూర్వపూర్యజననావసరసము 
త్చాదితెనానావిధకర్ణ ఫలానుభ వజవితవాననావిశోషంబులవలన బహిరిందియోపకర 
ఆంబులను నునో బుద్ధ్యాదులు సెక్కుత్రోవలం (దొక్కి_ంవుచుండు, నప్పుర మేశ్యరుండే 


62 ది తీయాశ్యానము 


తత్స )పంచంబునకు నుదయస్థితివిలయకారణమ్ములై న రజస్సత్వత మోగుణమ్ముల 
నాశ్రయించి వాసుదేవాదివ్య్యూహా భేదమ్యుులను రామకృష్థ్ణాద్య వతారవిశే వంబులను 
వినోదంబుసలుపుచుండు నింకపునరావృ_త్తిరహీతంబగు నప్పరమపురుషు సరమస్థానం 
బునకుం జేరు కుపాయమ్బులా కర్య్శజ్ఞానభక్రిపప _త్తియోగమ్ములను నభిధానమ్ములం 
జతుర్యిధంబులని యార్యులవలన వినంబడు, - నవి యెయ్యవియం కీని (శ్రీవినుముందిర 
నిర్మాణ తదీయసమ్మార్థన దీపారోపణ మాల్యనమర్చ'ణాదికంబున్తు పంకజోొదర 
కై ంకర్యరూస తపోడానయాగాధ్యయ నవనతటాకాదినిర్వ ర్రనంబులను [కియావిే 
పుంబుల నగునది కర్ణయోగంబనంబడు, నట్టిది జనకమహిపత్మపభృతులంయందు 
(పఖ్యాతంబయ్యె న్వన్వరూపపరన్యరూపవిరోధిన్వరూప పభ్ళతివిషయకం బె న 
యథాబోధంబు ప 0006కు నట్టిదినారదాదిముహా మునులయందు విశుతల 
బగుచుండు విజ్ఞానపరిణతేంబుకు న _త్త్యేగుణాతి శేకోపగతవులకాంకుర చావ్ప గద్ద దస్వ్యర 
వికారాదిగుణవిలసితంబును విచ్చి _త్తిపిర పతంబునునగు భగవద్యిషయ_ేమవి శెపుంబు 
భ_క్రియోగంబనంజను, నది (పహ్శాద్వపభృతులయందు. ఆగదంలయ్య నింక 
దృ_ప్పపప_త్తియు నాంర్శప్రప_త్తియుననన్‌ బవ_త్తియోగంబు ద్వివిధంబై యుండు 
ముకుందభ కీపరిపాళంబువలన _ జేవాబేశకాలాదుల వై రాగ్యంబువలనను నిత్య 
యు క్రంబులగు 'తాప్యత్రయజనితదు 8$ఖమ్మువలన ననహిష్టుతం జేసి విన్షు బేవునిం గూర్చి 
యాక్రోశించునది యా_ర్మపప_త్తియనంజను నది గజేం దముఖ్యులయందు విఖ్యాతం 
బయ్యె నింక నాజూర్యకృ తాల పంబులగు పంచనం స్కాారంబులవలనం ఒవి| లెత 
గాత్రుండగుచుం దదుపదిష్టత_త్త్వజ్ఞానవి శేవవిశ దీకృతాంత౭కరణుండై స్వపార 
తం్యత్ర్యంబును  భగవత్స్యతంత్రతయు నెజింగి యాశెవతల్పునకు _శేవషభూతుం 
డును బరముభాగవతసీవానిరతుండును నగుచు గృహాస్థుంశయ్యును సుహృత్క_ళ [త 
పుత్రకే కా రామపశు ప్రముఖంబులను_ ధనంబులయందు మమత్యమ్మువిడిచి యర 
విందస భవ భవేంద్రననక పముఖ వర్ణ సియంబులగు నయ్యంబు జేత్షణు దిన్యరూప 
విన్వగుణ దిన్సనుహిమెశ్వర్యంబులు మనంబులం దలంచి పులకితశరీరుండగుచు 
మోతథ,పర్ముంతంబు కాల వేపంబుసేయునది తృ _పృప్రప _కేయనంజను, నట్టిది వశిస్ట్రప-రా 
శర శౌనకవ్యాసాది జుషులయందును బియ|వతో తానసుత ధువ నాభి చై న్య 
రుక్చాంగడాంబరీవ ప్రభృతిరాజముఖ్యులయందును సు, ప్రసిద్ధంబయ్యె నదియట్టుం డెం 
గారణజన్నులగు మిోానంటియు_త్తమఫురువుల కధర్ణంబులు సులభంబులై యుండు 


కులశేఖర మహీపాల చ రత రేఫ 


నదియునుంగాక శ రవాచక శ బంబులకు శరీరిపర్యం కథావనంబుగలదు కొనన జగచ్చ 
రీరుండగు నప్పురుహో త్త కక. సక లశబ్బవాచ్యుండగు నైనను వివ్షునారాయణ 
వాసు బేవాదిదివ్యనామంబులతనియందు ముఖ్యవృత్తిం (బవ_ర్హించుటం కేసి తదాత్శ 
క౦బయినమంతంబులు (పపన్ను లకు నవశ్యానుసంఛేయంబులని వేదవాకఆబుల వినం 
బడు నదియునుంగాశ భో వజ్జ్ఞననసమయంబున దృఢ వతకాంతానిశాంతంబునకుం 
జనుెంచి సూతవతీకాంతుం జే కాంతంబున శ్రీమన్నా రాయణది వ్యమం్యతంబు సీర 
నుపదేశించుటం జేసి మున్న కృ తార్జుండ వై యున్న వాడనై నను నంధుక్షితమోతు 
లశ్లీ శ్ర(పతీక్షితులగు విచక్షణులకుననంతశయను ననంతగుణకథనశవణంబులం 
గాలయాపనంబు సేయవలయుంగావున భాగవతకులావతంనంబ 1 నీశునుం దొలి లి బృం 
దారక బృందనం(ప్రార్థితుం డై గోవిందుండు రావణవధార్థంబుగా దశరథ సుతుండై 
యుదయించి చేయుకార Dalal ంభవుండు శీరామాయణంబను నభిధానంవిడి 
రచియించు నితిహానంబుపరమపవి తంబును నిహపర సౌఖ్యసంధాయకంబును నగుటం 
జేసి యా(పబంధంబు శై ప్లవసన్ని ధానంబున గాల శేపంబుసేయునదియని యాచే 
రించిన నా ధరాభారధాశేయుండు రోమాంచకంచుకి తశరీరుండును (ప మోదబాప్ప 
నలిలనంసి_క్షకి వోలయుగ ళభుండునునగుయు నముని వరునక్నం బున8 పునః పణామంబు 
లాచరించి యంజలిపుటంబు ఫాలతటంబునం (బ్రస్ఫుటంబు గావింప్రుచు నిట్టనియెం 122 


చం* యతివర పం_క్షికంఠళుండు సురావళి నెట్టుజయిం చె వార వే 
గతి హరింగాంచి వేడిరి జగన్ను తుంజేమనియానతిచ్చె నం 
(శీతహి తవ్బ_త్తి తిం చా నవతరించి విరించివరానుభావగ 
ర్యితులగు దైతే వ్రముఖ్యుల హారించిన చందమెజుం౦గ. బల్క_వే! 193 


కం,  సారములు నాధునిచయా 
భఛారములు నిశాటహాద్వి దారములు మహో 
చారములు మాతులక్షీ 
హారములు రమాధిపతి విహారములరయన్‌ , 194 


కం* కావున |శ్రీవారిచరితము 
పావనము శుభాన్యితమ్ము (పమదం బెనంగన్‌ 
పీవలనన్‌ వినవఠతె నని 
భూవరుం రతన యోాగినుంగపు డనియెన్‌ * 125 


రావణోదంతము 


నీ, వినవయ్య ! విశవశరనయులు రావణ 
కంభకర్ట్ణులు జగత్తు భ మెనంగ 
నవ్విరించి గుఖించి యతిఘోరమగు తపం 
బూ చరించిన మెచ్చి యవ్విధాత 
సుర దై త్యనాగకిన్నరయతు. ముఖ్యుల 
వలన నొప్పమిలేని వరము లొన౮ా 
నది కారణమున దుర్శదగర్యదు రార 
సంరంభు: జై దిగీశ్యరులం దొడరి 
శే, నొడిచె నగధారి వృగభారి నోటువజబె 
నణచె నరభోజి హారవాజి నపవారించె 
తటీమె ధనరాజు దినరాజు దర్పవమణం చె 
గెలిచె నలకీలి వల శేలి కీలిగతుల. 


కం అంత నిరంతరరోపషను 
రంతో(గ్రబలేం ద్రజద్భు జ్యా కాంతుం డై 
వంతయటడవలసె నమా 
త్యంతీనుం డై న ధవళదంతీశునకున్‌. 


(సగ్గరః DSL Qa 
పదమంజీరారవోజ్జ ింభణత ననుమితాపదృయుల్‌ దివ్యులాత్మా 


స్సదకాంతారంబు డాయంజనంగ బెదరి కుంజససింవౌఘు మంఘ్ర్‌ 
జో త్రీ స 
న్యదసేర్య ద్రావమై విచ్చలవిడి విబుధస్థా ముల్‌ చేరు నోలిన్‌, 


మహానగ్ధర, తూలెన్‌ 7 లాసమత్యద్భుతశిఖరశి ఖాందో ళనధ్యానకుష్య 
ద్యా సలీని శ్వాసధూ మవ్యతిక రకువానావారిద భాంత చేతః 
భేల_త్తద్బర్టి కేశాకృతగ హపద కేకిప్రతిధ్యానమై ద 
ర్పాలీణా నేక లోకోద్యమ దశవదనోద్యద్భుజోత్సాహళశ క్షిన్‌ , 


126 


127 


128 


129 


కులశేఖర మహీపాల చరిత్ర 65 


ఆ,చె అమరు లలిగి వర[పౌఢి నమరు లలిగి 


నిశితప(తిదశ చ్వేవి. నిశితప। త్రి 
గతులం గజచిన బహుష్మతిగతుల( గజచి 
పక చికంంతనహాస్యు లై పణిచికంత. 180 


ఇంచుకించుకవడియెన నంచి తా _న్త 

సంచయాభీలశే "ర్యు న క్తంచ "లేరు 

నాంచుటకుం జాల కవురులు సంచరించి 

యంచ రాతింటిపంచ మే లంచు:జసనికి, 181 


వం ఇపేతెంచి విరించిగాంచి దండ[పణామము లాచరించిన సువరుంల 
i , శ్ర స్‌ 


పరి శాంతి నిరీక్షించి యతండు వారలతో నిట్లనియె, 192 


న్స్‌, 


"తగ్‌, 


ఏంతగారుల మేలుబంతి సీ చెాదంతి 
యేదొంతిం జొచ్చె నహిప్రభీది! 
నిక్కి. వై రులగదొక్కు. సీపోతుజక్కి_ యే 
చక్కి. జిక్కె.నా ఏిభాస్థతు్ము-మార! 
పళలేమి విసివి సీచొునలి దాముసలిమె 
మసన లెనొ జలధిసామాజ్యధుర్య! 
కొంక దిజ్జగతి నిశ్శంక నీజింక యే 
వంక జంశెనా గంధవవహాన నాలి! 


వాహానను లాయుధమ్ములు వదలి యలసి 

సాలసి యీతెంచికిరి దశాస్సునకు నేము 

వరము లిచ్చు మొజింగియు వానితోడ 

క య్యమున కియ్యకొనరు గదయ్యా! మారు, 188 


వ _అనినం |డ్రిదశపతులాభాపాపతితో నిట్లనిరి, 184 


తే, గీ వ్రంటిముంగిట నుండనీకెగచియగచి 


యసుగబూతంబు నెను వెంట నంటి తజువు 

నచ్చుటయ కాని నానిత్రో వెరమెత్తి 

వోరొనర్చంగం దరమె యెవ్యారి to 185 
ds 

9 


66 ద్యితీయాశ్యాసము 


కం, పెను వేట్టగిబ్బ కమ్ముల 
కాన లకు బదసిచ్చి ఏిడుచుకొనురున మోరా 
దను జులకు వరములొనంగిన 
గినిసి యతేనిం దొడరవశమె! గీర్యాణులకున్‌ , 186 


వ అనిపలికిన వారలపచుకులకుం జి _త్తమ్మునం గనికరమ్మువొడమి 
పద్దుసంభవుండు పాక శానన పావక పేతవతి ఫపలభోజన పాశధర పవన పౌల స స్వ 
పార్యరీవతులం దోడ్కొ-ని పాలకడలిపట్టునకుం జని యొక్క శుచి పదేశంబున 
నాసీనుతై నియమి'తేం ద్రియ వ్యాపారులగుదు శ్రీహరి నారాధించుచున్న యెడ. 187 


సీ మొలకలె_ల్తెడునవ్వు ముఖసుధాకరుని ప్రై 
నవచందికాసమున్న తి జనసంగ 
సముకొన్న కరుణారన నమ్ము కన్‌ దమ్ముల 
మకరందబించునంవద వహింప 
ఫొలుపొందు కలుములబోటి వతుఃవీఠి 
తగు రత్న మ రేఖావిధమ్ము చూల్న 
విలసిల్లుదరచ|క్రములు భుజోదయశ్చంగ 
ముల కేవ జం,దార్క_-కలనం 'బెనుప 


తె లలితపీతాంబరము గా(తజలధరమున 
మించు (కొమ్మించు తెజి౮సన “మెజుఫులీన 
చటులఖగరాజ పక్షఫూోవము అెనంగ 
శారి విచ్చేసె నిక్షరేశ్వరుల కడకు, 188 


వ. ఇ ల్తెజంగున మొదలిచదువుల తుదలంబొదలు కలిమిచెల మగనిరాపు 
చవి చూపులంగోలుచు నొండెజుంగక యొక్కింక తడవ్రారకుండి యంతందెలివి 


గకొని యమ్మ హాపురుషునిం గాంచి, 99 


చం, సనకననందనాదిముని సన్ను త పాదనరోరుహోయ, న 
జ్ఞనవిపడంధకారదివన ప్రభ వె, కమలాల యాఫఘున 
_స్తనతటకుంకుమారుణవిలాననముజ్జ (లవ కసే సుహృ 
ద్యినయవిదే నమోాభగవే భవే | యని[మొకి;- రందజున్‌, 140 


కరి 


చేగీ 


రం 


కుల జేఖర మహీపాల చర్మిత 


అవు డచ్చేవవ రేణ్యు లాత్మునిటల్నప్రాంతమ్ములం 'జేర్చుపా 
ణిపుటంబుల్‌ వ్‌లసి లై రావణభుబాస్వీతజ్యల చ్చందహ+ 

నపటు శేవనిరీక్ష.ణోదితమహోనంతాపముం జెందు జెం 

డవు. గెందమ్ముల చంద మచ్యుతుని చెంతం డెల్పునట్లొవ్పుగన్‌, 


చతురానుపమో కలన 
చ్చతురానను. డాత్మవినయనం భృత డై న 
న్నుతి గావించిరి శంకర 
శత మన్యు[పభ, ఎతులును మః స్ప్యురితులుగ న్‌ * 


జయజయ ! భ క్షలోళ హరిచందన |! నందసునందప।తి రా 
డ్లయవిజయాడది నిత్య పరిపద జనీయనిజన్వరూప ! దు 
రయదనుజాటపీదవధనంజయ ! చేడశిరన్సగస్లలి 
శయితమర్తాళ ! కాననగజ[శ్రమమెౌోాచన ! పద్భలో చనా | 


నదముల భవబంధచయముబౌ పెడు [వాళ 
పదములందు జని౩చి బయలు వాక 
యుడలినై జలిణాూయ ఫడలంజిమ్మెడ్‌ చిం 
శడలి డు నునువాన్నుశ్రరణి గొల్వ 
కరమునందు సువర్తక మలమూ(దిన వాన 
యురమునందు వసించి యొకపుబూసన 
శుతులందు నుతులం బేర్కొ_న్న చిల్యలనొంగ 
గతులందు వై భవేన్నతి నెనంగ 
నతివిచి తప ఫావాభఖీమతవిలాన 
భఛాసురోడారచరిత మేర్చడిన నిన్ను 
సన్ను తింతుము రశ్చ తనక లభువన ! 
జంగమస్థావర ప్రాణి చక్రపాణి, 


కాదనరాదు కాటు శిఖ కంధి నడంచు భవత్స) తాపము 
గాదనరాదు శాదు ఫణి కాళ్యపిం బూన్సుమహోపకారమున్‌ 
గాడనరాదు కాదు ఘనుకాంతి నడంచుతనూవిలానమున్‌ 
సీదువిహారముల్‌ దెలియ నేరరుగా విధిముఖ్యు లీశ్యరా! 


గ 


141 


142 


148 


144 


148 


క౦ 


fey 


ధగ 


హోం 


అనుచు జతుర్ముఖు( డీ క్రి 

దను నుపనిషదరగతులం దగ ఏనుతింపన్‌ 
గు 

విసి పద్మలోచనుండు కప 

నెనయు మనోవృ్తి 'దెలియనిట్లని పలిశెన్‌, 


వ్‌మి హిరణ్యగర్భ ! పని యీమి శచీశ్వర ! వహ్ని వారిథి 
స్వామిమరుత్కు_ బేరది వన్వపభుచంద్రములార ! మోర లే 
మేముకదా భయ-బడరి యిట్లరుడెంచుట పం_క్తికంధరో 
జ్లామభుజావిజ్బృంభణవిధానము సైపకనో ! తలంపగన్‌, 
హరి యిటు లానలిచ్చిన 

వి 
సరసిజగర్భుంకు విఫపులనంతోపాంతః 
కరణుం డై పురుసహూతుం 


గరము లాసమున సెగగాం గనుగిలి పెన్‌, 
"ఖా. యై 


(శ్రీమన్నా రాయణునితో నిం|దు(డు తనవాట్లు చెప్పికొనుట 


= శీఖకలాపాగమేచకలీ సెసంగు 


లోచనసహ్మన మమ్మేఘమేచకాంగు 
మోముచందుర్నుపె( బర్య (మొక్కు_లిడుచు. 
జరి వృ(ళారి తమకత చెప్పందొడంగ, 


అనుప మభుజశే "ర్యమునన్‌ 

మును జగముల నేెచూ రావణుండుతపన్పం౦ 
జనీతబలమ్ముల. (గమ్మలు 

వనరు హసంభ్వవుని వలన వరములు వడసెళా, 


రక్కు_సుల జేండు తన వే 

రుక్కున బలి గెలువంబోయ నోవో ! తన యూ 
రెక్కడ! సుతలం బెక్క_డ! 

నక్క_జ మగుచున్న దిస్పుడది మది దలంవ౯. 


146 


147 


148 


149 


150 


151 


కులశేఖర మహీపాల చరిత 69 


సొలయ నె ల్చడ( (దిప్పి సుర ఖిం (గొక్కెర తాళ్ళ 
(నుక్క_ంజేసిరి పాలుగోల ననుచు. 
దణీమి మై రావతదంతిదంతమ్ములు 
పికలంటీసిరి వాలుబిడులకనుచు 
ననయులై పారిజాతాది[ధు శాఖల 
విజుగరదొక్కి-రి మంచివిరులటంభు 
బలిమి రంభాదికాంతల సయొుదలు పటి 
తలంగంజేసిరి శేళికలకు ననుచు 


"కనీ, నసురు లిబ్భంగి ఏిక్ల చక్రలారక్షమల 
Fe 


కర వస్సార నార భోడ్దారినుణ్య 
వారిశోభిత గగన స్రవంతి జొచ్చి 
కసటుగల్పిరి మేనులు గడిగి కడిగి, 152 


వరములందిన యఫ్పుడ నరవి నాతం 

డవమరకాంతలం: చెజనొందు ననుచుంబలిశె 

నాది నిదిచెప్పవలయు నాహా ! నిశాట 

కపటకృతి బుద్ధి కొోకపాదు గలుగనీదు. 158 


దను జేందునంధికై త నందుఖుటింప 
సతని స్యహర్శ నిర్భి తికి జొనిపె 
సడలక నంత వై శ్వానరుంబు తేర 
నతని. బాక | కియాన్నితునిజసె 
పనిదప్పెనని సమిరుని. బంప నతని శు 
ద్ధా౭త కేళీ శమం జణంప నునిచె 
మానక విధుని నస్మానించి పఠచిన 
నతని నుద్యానానుగ తిని నిలీపె 


మన బృహస్పతి నర్టించి పనుప నతనిం 

గాంచి శుకుండు సుతులతోం గవని పలుగు 

రాల చె చుచు దణిమిన( జూలుననుచుం 

బుశవిం య్మదువంగ౯ బటి తెంచి పురముసాచ్చె+ 154 


70 


తే, 


చం 


క్‌ 


కం 


కం 


ద్వితీయా స్య్యానము 


అవుత వార్థి జన్యధవ ళాశ్యము నెక్కి. జయంతు. డేగ, భూ 
(మాకుడు దాడిమైం జనుచు నాతని? (దోంచి హరి౯ా హారింప్క నా 
రాతసుం. చాశనొజిరి సుర్యప్రభులట్ల నె పోం జుమో! రమా 

ధమ. | మదూర్యశీవచన హోసవిలానము లాంగకుండినకాం 


కంభు. డటవచ్చి వెలిగిడ్డి గానియె మొదల 
డాసి విడిపింప నశ్వరత్నమ్ము. బొదిబె 
దాని విడిపింప వెండియు దాసి. బొదివె 
చూడు వేల్పులపాటు కా స్తుభవిభూప! 


తవిలి దశాస్యు (డన్నడి ఛభదంతను కుయ్యిడ గాం బెక లె చా 
నవపతిసూతి నన్నొగి రణమ్మున 7ల్చి మదంబెలర్స న 
య్యవినయు' డింద్రజేత యను నాఖ్యవహించె నికేమిసేయుదు౯ా 
నవసినదంతికి౯ విముతనామక్ళతంబగు కింవద ౦తికి౯+ 


దనుజుండు మేనకాడి సుుతావుర సాత్వుల. విలంయబంచి పే 

ర్చిన నుధుపానబ్బం భణముచే దశవ_క్ష)ములకా గడంగి చుం 
బనగతుల౯ దదియతనుపార్శ ములకొ బలుగంట్లు సేయం గా 
ర్కొ-నియెడు భీతి వానియిలుదొక్క-_రు |క్ర్షమ్మణ నెన్ని చెప్పినకా, 


అందుకు సూవెళ్లైనుణస 

బందియ వెట్టించినాండు పాపరతుం డీ 
చండమ్మూన బృందార క 

బృందము |త్రిదివమున నిలువరిరపంగ గల బే! 


పాఠ వినుండు ననుబల్బున్‌ 

ఏరుండు రక్క_సుశు మేషవృవణ ! యహాల్యా 
జార! యనుచు నిత్మదసునా 

సీరాఖ్యులు నుడువ డపవాసింపుచు సభలోన్‌, 


ఆయసుర మరుత్తుని యా 
గాయతనముం జెజటుపందలంచఛి యత్యుగుండై 


155 


156 


167 


158 


160 


కులశేఖర మహీపాల చరిత్ర 71 


డాయగ భీతిలు సురలకు 
వాయన కృకలాన రూపవై భవ వమ రెన్‌, 161 


4.  రాజిలు బె త్యరాజునకు రాజు భయంపజె రాజరాజు నీ 
రాజన మిచ్చె డశ్సిణంవురాజు పశక్రీణ మాచరించె వా 
రాజు వణంకె డెంచె ఫణిరాజు హరీ! యి'కనేమి యీ మరు 
[దాజనె కాదె రాజపదరాజికి నోటమి గై నేంటికి౯, 162 


బంధుర, అమృతము (దావుదు రమరులు సుఖులని యందురు పామురుతాట( జుమిా! 
విమత నిశాచర పీక శిలీముఖ విత్షవితాతగకు.ై విబుధుల్‌ 
నసెమకుదు ర|దిగుహాగవానోదర నిర్య ధనాంతరముల్‌ గతిగా 


కమలవిలోచన! వబుధనిపర్యంయ కార్య మవార్యమె! జవత, 169 
తే, వేయునేటి! దనుజదుర్భిషహదుకి 

లానదుప్ప కియాప ఎకిలమ్ము.లైన 

నెలవు ఏక్షింపం జనరు వేల్పులు ముకుంద! 

నిన్నె కొలిచెద మిచ్చోట నిలుము కృపను. 164 

వ. అని విన్నవించు సురలను స్కురేందునిం జూచి కృపావిన్నయంబులు 
మనంబున? 'బెనంగొన హరి యిట్లనియె, 165 

అభయ (పధానము 


కం, శుభమగు వెరవకుండింక మొ 
కథయ మిచ్చెద నిశాచ రాధిశ్వ్యరునిక 
(బభ చెడ దునుమాడేద ము 
న్నిభరాజుం (బోంచు "బబుయగెకే! సురలారా! 166 


వ అనుచు గోవిందు. డందజం దప్పకచూచి మోమహోయంశంబులం 
గీశపతులం బుడమిం బొడమునట్లు గావింపవలయునని యానతిచ్చి విరించి నూజడించి, 
రుదు నుల్లాసామృతసము[ద్రునిరి జేసి ఫురందరు సానందకందళిత హసృదయారవి దుం 
గావించి తక్క_టి బృంచారకుల నందణిం [వీయంబంద మలందమందసల్లా పము శల 
ననూనయించి వారల పీడుకొల్సి య-తర్హి తుండయ్యె మజియును. 167 


72 


= 


ee 


కం, 


ద్వితీయా శ్వాసము 


అంత సనిరంత రాదరితహంనరథాదిసుపర్వనం చయ 

స్యాంతు. డుదారనద్దుణని తాంతుండు శాంతజనాంతరంగవి 

శాంతు(డు పుణ్య కాననవసం తుం డనంతుండు కోనలావనీ 

కాంతుని కాంత నె మ్మొగము కాంతివహింప జనించు వేడుక౯ 168 


పరిపంధిశ న్ర్రృసంపాతవారణన(జ 
పంజరమ్ములు భదకుంజరములు 
ఉరుతరో ల్చేధమంధరకుభృచ్చిఖరాఖభి 
నందనంబులు ఘునస్య్వందన ములు 
నతుఆరింఖభావిలంఘి తత తాహితపురీ 
కూటకంబులు నటదోటకములు 
గణనీయబిరుదో[గరణరంగోభూతలో 
ద _త్తన్ఫతార్భటుల్‌ పేరభటులు 
బలసి తనుగొల్య/ గల్యల చెలిమికాని 
కలిమి నలమిన సన్యమ్ముు కరణి ధరణి 
విరులు వనులందు, జనులందు సిరులు నవముత 
ననగ దళరథభూపాలుం. జేలునపుడు, 169 


అతం డనపతతం బాయల 

జతురగతిన్‌ బుశ్యశృంగు సాహాయ్యమునన్‌ 

[(గతు వాచరించి విప్ర 

(పతలికి గోభాహిరణ్యరత్న ము లౌొనగన్‌, 170 


మెజయు గాసల చక సుమ్మిత లనెడి 

'రాజనతులకు6 [గవుమున రామభరతు 

లోలి లత్షణశ్యతుఘ్నుు లుదితులై రి 

మంతపాయన భాగ నంబంధకలన, 171 


మురువందు చిన్నారిమోాము క్‌ స్తురిబొట్టు 
క వివీంబలాంఛన చవి వహింపం 

దళిుకు కెంజాయ క న్నులప్రై కనీనకల్‌ 
తమ్మి లేవల తేటి యొమ్మై నెరప 


శే, A 


క 


కొం, 


'కులకేఖర మహీపాల చరిత 78 


పొలుచు ” మ్మోవిపై గళరీను పలుగొనల్‌ 
చివురు.పై మొగ్గల చెలువుదాల్చ 
మెలంవు చెక్కుల నవ్వు తెలివి యద్దములపై 
చికిలి నిగ్గులగుంపు చెలిమింబెంప 
మణిరుచిరకింకిణీకుణుకుణుర వంబు 
లుల్ల నిల బచాలలీలల. దల్లీ| మాల 
జెలంగు రఘురాము సనెలమి నీకి ంచు పౌర 
జనములకు న్నేతలాభమ్ము సఫలమయ్యె, 172 


మజచీ మరునాొకనిం వీల్లు రె 

వుజి నూరుంర వలయు రూపవుహీను నతనికిన్‌ 

దజఅచి విధు నెన్నవచ్చు నె 

మణి నూర్వుర వలయు రననమంచితరుచికిన్‌ , 178 


ఆటల వేళ నె దోర్చల 

పాటవ మెల్ల రు భజింపం బటువికిఖమునకా 

కాటుక[పోవుం బోలిన 

తాటకం బడనేసె గాధితనయుం డల. 174 


ఖేచరులై నిశాచరులు కిల్బివవృ_త్తి మున్మిపణీత యా 
గాచరణాంతరాయకరు తాట వెనంగని వారి ఘోరనా 

రాచపరంపరం బొలుపజుం దునుమాడి కువాచు సీచు మా 

రీచు. బయోాధివిచికల (కేవల ద్రోంచె భురుచ్చరమ్మునన్‌ 6 175 


పదసనరోరుహారజఃప టె కలేశాను 


భూతిచే నాగి రాతి నాతింజేసె 
కరపల ల వ్యాగ(పకర్ష తాకర్ష ౯ 

సెల్లుచే హౌరువిల్లుః బొల్లుచేసె 
(వకటవై భ సవముచే నక లాన్ర్ర చేవతా 

“పతతుల నిజ డాన్వర తులం "బే 
మృదురూపమహిమచే మిధిలేందకన్యాల 

లామంబు దనకు నిల్లాలిం "జేసె 


76 


చే, గీ, 


కం, 


కం, 


చే, గీ 


ళం. 


తే, గీ 


ద్వితీయా శ్యానము 


'రామభ్ళదుండు విహారించె భీమసింహ 
శరభ శార్దూల భల్లూక చమరశల్య 

గండ భేరుండకానరఖడ్డగవయ  _ 
దంతిముఖజంతుఘోరకాంతారవజలను. 


అవిరళవికముండు రఘు 

(ప్రవరుం డయ్యడవి న్ముగభంగి వధిం చె 
దివివన్ని రోధు భైరవ 

రవరూథఢక్రోధు సాపరాధు విరాధుక, 


ఈలీల మదిని మునిపరి 

పాలనతత రత నవ్యిభావసువంశ 

(శ్రీలుం డరి౫౯ా వ్యా 

వ్యాళ మృగార్భటికి బంచవటి చక్క_టికికా, 


అమ్మహాటవి శూర్పణఖా భిధాన 
దానవీదుర్యిధాన్నపథధానవచన 
సూచిత కూర తానహిస్షుత నతండు 
జేసె దత్క_ర్ల నొనవి చ్చేద మఫుడు 


ముక్కును జెవులును బోయిన 
రక్క_సిమొజలిడుచు6 జని ఖర్యప్రభృతులతోే 
నక్కా_ర్యం 'జెజ్‌ంగింఛచిన 

నక్కను రోషమున రాము నిర్టించుటకున్‌ ॥ 


ఆగరిత జాగరితయగు నమ్మహాత్ము 
నాత్మమాయల బెదరింప నలవిగాక' 
రుధిర పూరమ్ముు సెనినిండి బధిరంచెయ 
దీనగతి నే” నజ్జనస్థానమునకు. 


మందరాచ లనిభస్యందనారూథు౯డై 
భాసురుండై న ఖరాసురుండు 

పటురణో త్పావాసంభరితుడై భృతధను 
ees 


185 


186 


187 


188 


189 


190 


కులెకీఖర మహీపాల చరిత 77 


తతసింహహఘోపషదునర్దాంతు. జై కృత మరు 
త్కంపనుండై న యకంపనుండు 
భూరిదోస్సార[ ప్రభాతగర్య క్రూర 
భాషణుండై పేర్చు దూవణుండు 
శే, గీ. దర్పమదవిస్సురచ్చతుర్ద శనవహ్నాస్ర 
దనుజభటపం_క్లీ నడువ సుల యెనంగ 6 
జసిరి రఘుకులసార్యభౌముని జయింతు 
మనుతలంపు నిలింపుల కనము బెంపః 191 


శం. అది చూచి రాఘనవుండ 
భ్యుదితో(గక్రోధశి ఖశిఖోజ్జ ్వలనిశిత 
[పదరా _న్త)ధనుర్ధరుం డై 
యదు వేగన్‌ దనుజప్‌రహింసాకృతికిన్‌ , 192 


మత్తకోకిల, ముంచె నుగ్రశరాగ్ని కీలల మాహారించు భటావళీన్‌ 
దుంచె ఘోరశిలీముఖమ్ముుల దూపణుక్‌ |దిశిరుణ్‌ మహో 
దంచి తా _న్త/ముల న్వధించె ఖరాసురు౯ (చుయవముంది భూ 
వీంచె చేవగణమ్ము లారఘుజేఖరుకా గుణసాగరు౯, 198 


చం, అదివిని జాతరోషభయదాకృళొమె దశకంధరుండు దు 
ర్షదమున మాయాపుంబసి(డిమైగలలేడివి గయ్యు రాఫువుం 
డుదితసతీనియు క్రి నిను నొయ్యన. గా కొన నేగుదెంచు న 
య్యదనున సుందనందన 'నృపాంగ నం గ కొని తెత్తు లంకకుకా, 194 


వ. అనుచు మారీచుం బు _ల్తెంచిన నతండును హేనుకరంగరూపధరుండై. 
స్వా శ్ర మనమిపవ ర్తి యగుటయు. 195 


కం చంచదత్నకురంనో 
దంచితరూపమ్ము గని ధరాత్మజ వేడ్క_౯ 
'బంచాశుగనిభు విభుం (బా 
[60౯ గాంచనమృగమ్ము చెమ్మని వేగ, 196 


78 


కః 


శం, 


కం, 


సీతాపసహూరణము 


ద్యోతితశౌర్వు. జారఘుకులో_త్తముం డట్లు మృగానుసారియె 
యాతతవృ త్తి నేగంగ దశాస్సు(డు భవ్యకులాభిజాత ని 
రీత పతి వతాచరితనీత సుధీజనగీతే సద్గుణ 


£౯ 
(వాతనమేత సీతం గొనివచ్చె జటాయువుగూల్చి లంకకు, 


ధంకితమానసనుండగుచు జానకీ? కొసి రావణుండు దా 
లంకకు నేగ భాస్క_రకుల(పవరుండును హేమరత్న చి 
(ఈంకమృగాకృతిం జను నిశాటు వధించి నిజ్శాశమంబు ని 
ర్యంకల వింతిగానక దురత్యయ ఖేదపరీతమూ _ర్రియె, 


దనుజక రఖడ్డవిదళీత 

తనుపతుశ్షీ ఇబలు పతంగాధ్యకు౯ 

గని కనికరమున రఘునం 

దను! డిచ్చెన్‌ మెచ్చి యచ్యుతంబగు పద మున్‌ * 


౩ "౦చార ణ్యమ్మున న్బప 

సంవానను లా|గహీించి బాహాయుగమున్‌ 
(దుంచి పడ వైచి రురుమృగ 
పంచజనాదస్రంధు దురితబంధు కబంభున్‌, 


ఎలమి౯ గజబంధుండు దవుకున్‌ 
"జెలివిన గతి నేగి కసిరి దీపితపంపా 
నలిలాశయ తటతరుసువు 

కరత రజఃపటలజటిలకబరిన్‌ కబరిక్‌, 


197 


198 


199 


200 


201 


వ అంత నత్యంతసంతు స్టాంతరంగయగున య్యెజుకుటింతి సీవంతినిలతాం 
తంబులః: (బఫ్లుల్ల మల్లి కాకుసు మజామపస్రోముంబుల మా=తీ పనవమాలికల సుకరంబు 


లగువకుళ ముకుళంబుల వుటీయు న నెకవిధార్థ సంబులం బూజించి సుభామధుర 


ఫలవిశేషంబులు సమర్పించి క్రితం ఈయన్ను యనస్నా లికిం (బీతియెనంగ దివ్య 


పదం బొనంగి తదుపదిషు 


రి 


(పకారంబున సు[గీవుం జూచువారై చనిచని ముందట, 202 


తే, గీ 


కం, 


న, wa 


కఠ, 


కులెకీఖర మహీపాల చర్శిత 79 


తటనరద్దజఘటాఘటిత మేఘా శ యో 
త్క_ంశానటన్నీ లకంఠచ యము 
స్ఫటి కాశ్శబించితన్వత నువీతూ న్యధీ 
వై రసంఘుష్ట్రకంఠీరవము 
సానుసన్నిహి తేందునందర్శ నానీత 
ఫలమసీపో తృతద్యానరమ్ము 
ఘనవిదూర జతి లేశ ణజాటుభుగ్నతి 
“క్రిక్ర రీకృత కోక కోకిలమ్ము 


యై రిభద్యంద్య కలహాప్రనంగ శృంగ 

చిటచిట రవోపగత వేణుపటల దావ 

బహుళశ బ్బ (ఛమ[భమద్చహుళమృగ ని 

కాయమగు బుశ్యమూకంబు గానంబడియె, 208 


సుగ్రీవ సమాగమము 


కనుగొని యటం గుమ్మరు న 

మ్మనుజేందాత్శజులః జూచి మది. వెగడుదు న 

య్యినత నయు. డనుపం బావని 

చని వారి తెజం7జింగి సంతుస్హుండై . 204 


న_క్షసొంక వమృగ మదస్ఫటిక తటుల 

నడుగులిడ. గషప్టమగునంచు పహానువు' వగచి 

తనభుజమ్ముుల నిడుకొని దశర భేంద్ర 

సుతుల' గొనివచ్చె మా_ర్లండసుతుని కడకు, 905 


అంత నిరునురు సఖ్య సాఖ్యమ్ము నంది 

వెలయ స్నుగీవుం డవనిజ వెదకు పనికి, 

సరవి రఘువల్ల భుండు వాలీ జంవుటకును 

శపథములు చేసి రవు డగ్ని సాక్షి కముగ, 206 


వీల. దళుఖొ త్త రాముడు 
మేలగుబలువింట. దొడిగి మిడుగురులడరన్‌ 


80 


ద్వితీయా నూ 


నాలికతూ6 పెద నాంటిన 
వాలి వెనన్‌ దూలీ తూలి (వాలెన్‌ బుతమిన్‌. 207 


అంత ననంత 'కేజుండగు నమ్మును జేంద్రతనూజుం డస్టేనీ 

కాంతుసిపట్రికిన్‌ బ్రవగ గౌర వరాజ్య మొనంగినన్‌ శుచి 

స్యాంతుం డతం డగణం మగు వానరై న్యములన్‌ సమ _న్తది 
క్పాంతేములందు సీతవెదుకం బనిఖెన్‌ (బతికారశీలు డై. %08 


ట్ట మ నవ్వసుధాక న్యా న్వేవ హషణమ్మునకు ననన సామాన్యబలో 


దీర రమ్నులగు _ చా సి న్యమ్ముల నలుగడలకుం బపిచి వానుమదంగదజాంబవన్నీ లనల 
(పభ్ళతులగు కపి పవరుల ననేశవీరవానరానీకంబులతోడం బనిచిన వారును దహీణ 
ప కలయంజరికించి పదంపడి సంపాతివచనంబులవలన రావణానీత యొ 
సీతాదేవి లంకాఫప్రరంబున నుండుట యొజేంగి పరితోపమ్మునం బొంగు నంతరంగమ్ము 
లతో జనిచని ముందట, 209 


(స్రగ్ధర. అభ్యస్తోదగ వేగవ్యవసిక మకరవ్యాళ పాఠీనధాటేీ 


కర్మ 


ర్ట తారం సురనికర నునస్తోవకృ[దత్నదంబై. 
బిభ్యదై మౌనిక స్త్రీ పృథుకుచ పరిరంభీకృతోరః[పియం బై 


యభ్యుద్యత్తుంగ భంగాహాత భునతటమై యబ గానంగ నయ్యెన్‌ స్ట 210 


చూచి వెతంజెంది త్‌ ల్రింటి 

వాబాలతే యుడిగి రిచ్చవడిరి కప్పలు కా 

లోచిత మెటింగి పావని 

ఖేచరగతి నడువ నుత్సుకితమానసు(శై , 911 


హనుమ సము[ద్రమునుదాంటి సీతంగనుగొనుట 


చూచినచూపులు సుర-వె రివురగోపు' 
రాట్లాలకమ్ముల నదర జేయ 
చవాచినహా_న్తముల్‌ సమద-వై మానిక 
(పక రమ్మూ నిట్రట్టు పరవంబేయ 
పూంచినపవములు భుజగ రాజన్ఫటా 
తతులకు దున్నవా_త్త (ముం జేయ 


సే, గీ 


ఫం 


కం. 


కుల శేఖర మహీపాల చరిత 


వీచినవాలమ్ము వివ్రులదిశాగజ 

కేణికి గుండియల్‌ చెదరంజేయ 
అచల మలలనాడ విహంగ రాజ 
గతి నెగసి వీల దళుక్రొ త్త గగనవీథి 
నరుగ6 వొడల నవక్రపరాక్రవుప 
చండవె ఖరి నన్నభ స్వత్సుతుండు, 


చని యాతండు తమస్విసిసమయనంచారోన్నుఖుం డై పురా 
తనలంకాఫుర గోపు రావనథ సౌధస్సారశాలా వినూ 
తనపుప్నావ్యత పువ్నక్కపతనరత్న గావముల్‌ రోసి పూ 


నిన చింతన్‌ నృపచం[ద్రచం దముఖ న న్వేమిం చె జా(గద్దతిన్‌ . 


మొనసి పురియరసి కానక 

పనివడి (క మ్మజుం దంచె పావని కులపా 
వని వనితావుణి జనకా 
వసిపాలతనూజ కింకవని తావని "త౯. 


అనిలాత్మజు( డవ్యనమున 

పనివడి వదుకంగ కింశుపాతరుమూలా 
బున గృశత దోంప చింతా 
తినతాననమైన రాముదేవిం గనియెకాం 


"కాంచికోదంచదవల గ్న కాంచనాంగి 
కాంచి కవీ కార్యసిద్ది యూహించి వాంగ 
భంగసంఘాతనంచార భంగి. (గుంగి 
చం|దకళం గాంచి పొంగిన జలధివో లె. 


212 


214 


215 


216 


వం ఇక్క_.రణి నక్క_పికుంజరుండు నిశాచర చరిప్యమాణంబను నవ్వన 
మధ్యంబునందనువముధ్యం జూచి పతివిరహూజసనిత చింతాపరి శాంత సాంంతయు నుపవాన 
కృశాంగియు నగు నన్నలినలోచన చిత్తంబు రామలత్మణవేమక ధాకలితంబులగు 
సాంతంవచనంబుల నుపశేమిల్లం జేసి రాభువాంగుళీయకం బమ్ముధుర భామ్‌ణికి నఖ 
జ్ఞానమ్ముగా నొనంగి సంతో హరన తరంగి తాంతరంగం గావించి పునః(ప్రయాణోన్ను 
ఖుండగుచు న ద్రేవిచేత ననుజ్ఞాతుండై య-వ్ఫోటుగదలిచని, 


11 


217 


రీ ద్వితీయా శాసనము 


తే, గీ, చంపకాళోక నవాకార చందనాది 
బహుళతరు ఫలపువ్పసంపదల నొప్పు 
(పమదవనమెల్ల నిర్ధాతపాతఘోోవ. 
భీషణమ్ముగ వితీచె నా ఖీమబలు(డు, 218 


శా నిస్తింశాదినముస్తనధనక శాన్వీతుల్‌ నిశాటుల్‌ సమి 
న్ని స్హాసుల్‌ పాదువం గపీందుండు గ డానిర్హాతపాతమ్మ్మాలన్‌ 
భస్తా)జాలముభంగి' బోనులుగ గూల్చన్‌ మేఘనాదుండు బ 
హా _న్హ్రం బేసి నిబద్ధుం చేసి 'వనంచ్మ్‌ తావానము ౯ జేర్చి నళ. 219 


“బే, గీ, అతండు రో పారుణాతు.డై యసనిలతనయు 
వాలమున. బైలనంసి క్రవనన్త/చయము 
జుట్టి "కాల్పింపం బసిచిన సుర విరోధు 
లట్ల కావించి రత్యుగస లై కడంగిః 290 


అంకౌదహానము 


చర. పవనజు. డంత రజ్ఞుక్భ తేబంధనను ల్‌ విదిళించివై చి వా 
ల విపులఘో రవహ్ని శిఖల౯దరికొల్సి సుశాలి శాలి-కా 
నననిరయ స్ఫురద్ద)విణసద్న ఏ భూవణవ న) పేటికా 
భవన విచిత్రమంటప సభానిచయన్మ్శు దహించె నుగ్రుడై, 221 


చరం జెనలం బటు స్ఫులింగములు దీటుకొన౯ గపివాలకీలి చే 
బసిండిక వాటముల్‌ గరంగివాటె మణిచ్చట డాగీ (వక్క_లె 
వసువుతిం గూల సౌధరుచివై ఖర తీణ రవమ్ముమిాజె రా 
తనవనితాశ్రుబిందువులు జూజె కనుంగవ నిండి వలన్‌ = 992 


శే, గీ జృంభదతికాయ కుంభ నికుంభ కుంభ 
కోర్డు ధూ(మాతు ముత్తశుక [ప్రహ స్త 
జిష్టుజిన్ఫుఖ్యమందిర ోణి దవిలి 


తోకచిచ్చయ్య వానుమంతు తోంకచిచ్చు. 228 


ళ్‌ 


కులశేఖర మహీపాల చరిత్ర 8కి 


ఖ్‌ 


వ ఇవ్యిధంబున (బళయనమయ విజృంభిత ఆ౦డవ పచండమూ _ర్రియగు 


రుదునిచండంబున సకలదనుజభయంకరా క రుండగుచు లంకాపురీదవహానం శాచ 
రించి యుపశమిత।క్రోధుడై కీల్రిక్టీ రేలాభీలంబగు వాలంబు సము దసలిలంబుల-జల్లార్చి 
రామపత్నింగాంచి (ప్రణామంబులా గరించి య బ్రేవిచేత స సమ్ముదంబు 
గడచి వాలితన నయజారిబవత్స)ముఖులం గూడికొని చని లత్మణసు; గీవనహితుం డై 
యున్న యన్న పశిఖామణి చకరణంబులకు౨ [బణామంబులాచరించి సీతావృ త్తాంతం 
బంతయు నెశజింగించిన నమ్మ హా బాహుండు కొపిగోలాంగూల భోల్లు లూకా సె న్యంబులు 
పరివెమ్షింప భరీ భాం-కారనిర్ల ళిత దిశాభాగుండగుచునళ్యర ప్రయాణమ్మూల సాగర 
నమిపంబునకుం జనిచమూసమావ తుండ యచటనిలిచియున్న ౦త. 224 


కం, 


7 
ప 


రం 


సే, గీ 


అ(గజు(డు రావణునిచే 

విగహాముంజెంది యలవిభీహషణుః డపుడ 

వ్య(గ మలి "నేగి రఘువపీ 

రా(గణి కృషంజెంది నిలచె ననుచరుండగుట౯ా, 225 


నరవరుండంత. దర్భ శయన, వతియె తను వేడుచున్న, ము 

పష్కృ_రమళలిమయై సమ్ముదుండు [పనన్నుండుగామి నత్మిపచండని 

స్టురభయ దాకృతిన్‌ ధినువుజొస్పడం దాల్చి మహానలజ్వల 

చృరనికరంబు మై ంబఆపె సాగరనీరము నింక6 శాజుంగన్‌, 226 


ఉడుకునీట వసింపనోండి |గక్కు_న దీవి 
మేటల నలరు తాముటికులము 
శ రథూమవిసరభూ సరవహ్ని కీలలం 
జెదరి క్లోనీలుచుండు చిలువవీండు 
తూంపుటగ్గుల కాక దొరలి తూలింపంగ6 
'జెరలుచు. బెన్నీటం బెలుమోలు 
విశ్‌ ఖానలోవ్ముదుర్శి పహమై [క మిన 
మినుక స శప పెనుమొనళ్తు 


నగుచు! గంధిజలమ్ము లుగా స్రుశ్‌ ఖికి 

సింధనము లయ్యె దనుజనంబంధ మింకే 

జేసె నను భానభశ్సరోణి ఘోష 

మెల్లెడల( బర సాగరం బింక(దొడ గే: విని 


84 


కం, 


శీ 


డి పతీయాశ్యానము 


అంత దురంతరోవచరణారుణలోచను. డై న జానకీ 

"కాంతుండు (పజ్యలజ్ఞ ఏలన కాండము వారి టింప సఘోరక 
ల్వాంతవిజృం భితార్క_నిభమాట సమ్ముదు(డు భీతుడై జలా 
భ్యాంతరసీవు వలం నృవాగణి6 గొల్వంగవచ్చె నముడై * 


సిరహంళృతి నతం డారఘు 

వరుని నినుతిం చి కరుణవడసి నరస 
_త్తరణమ్ము చీతుబంధో 

ద్ధరణమ్మున నగునటంచు6 దగ బల్కుటయుస్‌ * 


228 


229 


ప, అట్లకాక యని తదా బేశపకారంబున ననేక ప్పనంగ ఫుంగవానీతంబులగ 
లె లసావకిలాజాతంబుల సేతుబంభంబుల నలక ర్హృకంబును శతయోజనపరి 
మితంబును నై వలసి ల్ర నంత రాముభ్మదుండు లమ్మణసు గ్రీవహనుమ దింభీషణాంగద 
జాం బఏవన్న లనీలాడివీరభట పరినారంబు గొలున సముద్రతరణంబు జేసి చని (వచం 
డాష్టహాసగర్థారవఘోరమ్బుగా లం కాఫ్రుర ద్యారనిరోధంబు జేసినం గుపితులగు 
నిశా చరవరులు కయ్యమ్నుసేయ వెడలిన. 


యుద్దము 


అమితో త్పాహులు భానుజాం“ద జగత్సాాణాత్శజుల్‌ జాంబవ 
త్స )ముఖుల్‌ మర్క_టభల్లుకాధిపులు ధూ మాత్మప్రహ_న్నపజం 
భు మహాపార్శ ( సికుంభ కుంభముఖ విఖ్యాతాసుర శేణులస్‌ 

సమోక్షణి వధించి రుజ్జ సఆభుజాసరంభదుర్యారు లై 


. మేరుసమభీనుకాయు కమేయబల వి 


జృంభణోదీరు శిఖవన్తు కుంభకరు 
౯ ర్‌ం af) 
చండకోదండము కార్ల చం| దవిశిఖ 
. Re 
నిహతిం దునుమాడ రామావసీవిభుండు: 


ఉరులం కావుర వ జపంజరము మాయోపాయహంజూవ యు 
ద్ధుర గ ర్యాంధత మోా।ద్రైగ హ్యరము వేథోద_త్తదివ్యాళుగా 
కర మోాతండన నొప్పు సిం దజిదభీఖ్యాతానురుం దక దు 


ర్భర వాణాహతిం దుంచె నొక్క_ట సువితాప్పుత్రుం డవ్యగుండై శ 


2890 


281 


288 


కం. 


తె, గీ. 


కోలకేఖర మహీపాల చరి[త విక్‌ 


దను'జేరదు. డంతయును విని 

ఘనశ్రోక ద్వెహరనవికారోద్ధతుండై 

యినవంశ వర్యు. దొడరుదు 

నని నూతుంబనిచె రథముదగతం ేజన్‌ం 284 


(పక టభోల్లూక చర్చ స్య్యూత హోడశ 
చక చం[క్రమ చలశ్ఞ్మాతలంబు 
యుగభారనహవేగయు క్రరంగనహా[న 
ఖురభూత ధూళలినంకుల నభంబు 
వితతాంగ డారులంబిత ఘంటికౌజాల 
ఘోవ కాతరది శాకుంజరము 
చటులకత్న ప్రభా సంవృతధ్యజపటీ 
రచిత గృ భవిహంగ రాజతమ్ము 
శరగడా కుంతకోదండ శ_క్రిపుశు 
ఖడ్డ ముఖ్యాయుధో్న_గంబు కొల కేతు 
నూత -చోదిత మగుచు. బుఖ్యాకమైన 
ఘనరథంబెక్కి_ వెడలె రాతనవిభుందుః వలస 


వ, ఇట్లు వెడలి రావణుండు [సచండకాండపరంపరలం బ వంగ ప్రుంగవ్రలం 


దొలంగిపరవం జేయుచు రామభ్యద్రుందరిసిన నమ్మ హోబాహుండును బురుహూత 
(పుషితంబును os రక్క_సువెనందారొంా ని 
కయ్యంబు సె నప్పుడు 286 


చం 


అపుడు రఘూద్య హుండును ద తాననుండున్‌ బరగించుం దూను ల 
ట్లపరిమికేంబులై "జనలు నౌకనమున్‌ 'వెసలర్యగమ్మె నట్టచో 

నృపమణి యు(గలీల రజనీచరవల్లభు మ  స్తకంబులున్‌ 

విపులభుజంబులుం దునిమె వే మొలువం దునువూడె సాళ౭కున్‌, 287 


రావణ వధ 


అంత రఘుఏీరుం డత్ఫుగ డగుచు (చావ్మా 
కాట్రు మడరించి వ(జ[వణాంక మైన 


86 ద్యితీయాశ్యాసము 


రక్క-నుల వేని వక్షము 3 (వక్కలింప 
నసువులెడలిన గిరివోలె వననివాలెః 288 


వ సస్య సభని దశవదను వధియించి రామచర్యదుండు సర్యనుపర్య గణ 
మధ్యంబున వెలుం' మ హేందునిచందంబున నకలకవిసేనామధ్య్నంబునం డేజరిల్లు 
చున్న ంత లత్మణసుగ్రీవ వానువముదంగడాది కపీఏరు లమ్మా హాత్మునకుం బ్రణామమ్ము 
లాచరించియభినందించి రప్పుడు* 289 


స సత్యా రాఫఘనువిపై ౯ గోములమండార 
సుకునమంచిత మైన సపోనవాన 
-మొగసె నొక్కట నవాంబుద గ భీరధ్యాన 
తులితమె దిన్యదుందుభి రవంబు 
మెజెసె నంబరవ్‌థి మృదులాప్పరోగణ 
సంగీతనాట్య [(పనంగనరణి 
స నల్లన బడ్భిసిసూన చయసితి 
సౌరభంబగు దివ్యమారుతంబు 
తే, గీ. సురలవినుతులు మునివరస్తుతులు మర్క 
టో తమసోోతములు కిన్నరోరశేం[ ద 
సిదయతు._స్తవంబులు చెలం దిశల 
జానకీజాని వజ మయూవనరమునందు, 240 


ఇందివరా న్టేందు కుందవింబోడు స 
న్నియనఫాల రదోవ్ట నఖరనిచయ 
కలశ కేసరి శంఖకలహంన ఫఘనతుల 
కు చదముధం గళయాన కచవిలాన 
నృృరధనుఃకరభ చంసకతటిన్నుకుర సు 
[భూరునాసాంగ కపోల ఫలక 
యావ  రబినకాహాళౌంబుజ శ్రీ నము 
ద్యన్నా భి బాహు జంఘాం|ఘీ కర్ణ 
తే, గీ సీత నద్దుణనం ఘాత శిఖముఖంబు 
వెడలి ' సీత చేల చందనవినులకుసు మ 
రాజి రాజితమూ _ర్తియై రామవిభుని 
శోభితోత్సంగపీఠి. గూర్పుండె నప్పుడు, 241 


(“a 


కులశేఖర మహీపాల చరిత్ర 8? 


కం పూజ్యయకోనిధి రాముడు 
(పాజ్యగుణు విభీహణునింగ్భృపన్‌ బహులీలా 
భోజ్యంబగు లంకాపుర 
రాజ్యరమావిభవమునకు రాజుం జేసెన్‌. 242 


వ అయ స్రవసరమ్మున 248 


సే వుంచు వేలుపు చాయ కెంచి మెచ్చనికాంతి 
మించి రాణిచు రాయంచ నెక్కి 

కొమ్ముజిమ్ముల బొమ్మ(గుడ్లు జీరలువాజ. 
గత్తరించిన మేటిగి త్త నెక్కి 

నడల నచ్చరబోంట్ల కడు[వీడ నొందింప 
రంగారు మదంపఫుకేనుంగు నెక్కి. 

రతనంపుజతల దీధితులె'ల్లెడలం బర 
మానితం బై న విమాన మెక్కి 


ఆ, వె. పద్దసంభవుండు ఫాలేశణుండు సు 
రేశంరుండు దశ ర థెశ్వరుండు 
సకల విబుధవరులు జనుదేజు నేతేంచ 
రోలి రామచందుపాలి కఫ్టుడుః 244 


కం, యాస్టితవాచారచనల 
నిర్దితరిఫపురాము. బొగడి చెరి నసుకేఖా 
వర్టితులగు వానరుల ఫు 
న వ్రవితులుగ నొనర్చి నయ మెనలారన్‌ 245 


వ. మటేయును దగువరమ్ములొనంగి నిజసివాసంబులకం జనిరంత రావు 
భదుండును జానక్రీలక్ష్ముణన మేతుండగుచుం. బుష్పశకాధిరూథుండై విభీషణస్ముకీవ 
హనుమదంగ ద్యపభృతులగు [పధానవళులు సపరివారమ్ముగా. దన్నుంగాలిచిరా 
సా కితప్రరనమిపమ్ము నకుం జనునప్పుడు భరతుండంతయు విని మహానందభరితొంతః 
కరణుండై కౌసల్యాదిజ నసనీచ యంబును వశిష్ట ప్రభృతిగురువర్లంబును సుమంత్ర పభృతి 
మంతినంఘంబులును నమున్తపౌరజనంబులునుం బరి'వేప్టింపం జని య(గజు నెదు 
రొడని, 246 


రర ద్వితీయాశ్వాసము 
కం. "తొ దలనిడుకొని భరతుండు 
వోూదమ్సున! దెచ్చి మణేనముజ్జై గలనలను 
త్వాదుకొలు రాముభ[దుని 
పాదము లదొొెడిగి (మొక్కె. బహువార ముల్‌ ం 247 


కం, జననీగురుభూసురవం 
దనములు గావించి నచివనొగర జనులన్‌ 
సినయో కుల నలరింసుచు 
నినవంశ పయోధి చందు జేగన్‌ బురికిన , 248 


ఆయోధ్యా (ప్రవేశము 


తే, గీ జడలువిడిపించి మంగళ స్నా నమలర 
జేసి రుచిరాంబరంబులం జ్మతరత్న 
భూపషణమ్ముల (నగ్గంధవుంజముల న 
అంకరించిరి వెనరామలత్మణులను, 949 


పు (శ్రీ రామభ (దాభికేళోత్పవంబు న్స్‌ 
ప్ప్ర్రత్య్యూహ మగునంచ్యు శాకునికులు 
సముద(గ్రజలధరస్వన నమధనికరో 
దారాహాతులజూప్రు మారజికులు 
తత ముఖానిలసముద్దత భుళంఘళ ఫఘోవ. 
కలన చేర్పులు జూపు కాంబలికులు 
పడ్డాది బహువిధస్యరమిళ న్నాధురీ 
వై ఖరుల్‌ గావించు వె ణవికులు 
తే గీ న్య_స్థివాచన ముఖరద్యిజ్యవజంబు 
జయజయార్భటి వందిసంచయము వోొగడ 


రుచిరకాంచనమయ రభారూథుం. డగుచు 
'రామచం[ద్రుం డయోభ్యాపురంబు సాచ్చె, 250 


వ, తదనంతరంబ. శల్టిర్‌ 


కలి 


తే. గీ, 


కులశేఖర మహీపాల చరిత్ర 


చంచన్మణిఘృణి విలస 

'త్మా_౦ చనఫీఠమున జనకకన్యకతో న 
_కృంచరనై రి రఘూదంహుం 

డంచితగతి నాప్పుచుండె నార్యులు ప్రొనడన్‌ 


(శ్రీరామాభిషేకము 


కపిముఖ్యుల్‌ చతురబ్దితోయముల వేడ్క దేర సమ్యక్పుథి 
సపది పోత్సహానమ్మునన్‌ జని యుదంచత్స ళషకొంభమ్ములన్‌ 

అసో అతు నా ఇ 3 
నిప్రుణప కీయ. దెచ్చినన్‌ ముదమునంధిల్లన్‌ ద్యిజ్ఞవాత మం 
(తి పురోథ స్పుహృదా_ప్టవర్లము బల్మశీమన్సుహూ_రృమ్మునన్‌, 


అమలమణ మయసింహాసనమున జనక 
జనవరాక్ళ జత" రామచందు నునిచి 
మహిత పుణో్యోదకంబుల మం|తరచన 
వెలయ నభివీ. కుం జేసిరి విపనరులు, 


కవిరాజ, బలిమి చెలంగ నితంకు భునుండని పల్కు. నిలింప్రుల మాటలతో 


నలరుచు గీతుల రీతు చేఆడి యచ్చరబోటుల యాటలత్తో 
పలుగడలన్‌ జయవముంగళ వు యను పాటలగంధుల పాటల సో 
నల రె రఘూద్యహు నయ్యభిపే.చన మన్నరవానర కోటులతోం 


మరుదీళుం డురుపారిజాత సుమదామంబుల్‌ కన్నదత్నసుం 
దర కేయూరము లర్యమాత్మజుండు చంద్రద్యోతిహారాళి శం 
బరనాథ్టుం డనిలుండు కుండలము లింపారం గిరీటంబు కి 
న్నరపాలుంకడు నొనంగి రవ్యిభునకున్‌ మంజుకియాధుర్యు లై * 


తే గ, జలసిధులు వొంగ దెవి మిం గె సాధు నాద 


మవనిసుర సౌఖ్యము పొసం7 నభఘుముగుంగా 
పుణ్యము లెసం7 విమతుల పొలువ దుంగ 
రామభ।దుంశు రాజ్యా భిరతి నపిం౦ప. 


12 


89 


252 


253 


254 


255 


256 


2? 


90 ద్వితీయా శ్యానము 


వః ఇవింధంబున రాముచం[దుడు సామంతమంతి పఫురోహితనోభూసుర 
నమూూహానందనంధాయకుండగుచు లమ్మణభరతకతున్ను హానువుత్చుగ్రీవపముఖా 
నుజసుహృత్పియజనంబుగొలువ పదునాకండు వేలయీండ్లు రాజ్యమ్మూం జేసి శ్రీమన్నా 
రాయణలకుణలశక్షి తంబె న నిజరూపంబుధరియిం చి గరుడవాహానారూభథుం డై పరము 
స్థ్యానంబునకుం జనియు భూవల్ల భా ! ఇట్టి శీరామచరి[తంబు వల్మీకనంభవ (వోక్తం 
బునుగాయ।తీవర్లాత్శకంబును నుభయలోక సౌఖ్యనంధాయకంబును నగుటం జేసి యి 
ప్పుణ్యచరితంబు భాగనతో_త్తమునిజే నాకర్ణి ంపుచున్‌ గాలశ్నేపంబు సేయుమనిచెప్పి 
యప్పుడమి'జేవి నామం (త్రికుం జేసి నిజేచ్చంజనియె ననిచెప్పిన శివ్య పవరు లయ్యా 
చార్యుంజూచి యవ్యలివృ కాంతం బెట్టిదని యెడిగిన, 255 


వు, జనకయ్య్ళై వరకన్యకాముఖనరోజూ తార్క_ ! శ కాదిదే 
వనికాయాపదపాయ హేతుకరభాన్యచ్చండకోదండము 
_క్షనిశాతాశుగ భిన్న డై త్వ గళర క్ష పావితో[(గ్రాహవా 


వనిభాగా!ముద రాగ ఛళూన్య ఘునవిద్య 'బ్యేద్య్వ తత్తాస్వజ్లి పలా! 259 


కం, దీరజనోడార ! మహో 
చదారగుణాభార ! సారతర వీద్య్యావ 
సార ! పిత ఖడభా రా 
దారిత మాద్యల్కే-బంధ దై కెయక రా! ౨60 


వూలిని. శరవిహాతవిరాభా ! సద్ధితాత్మీయబోభథా ! 
నురుచింశుభడాయిోోా ! చూరలోకాగయాయా |! 
నరసిజదళ నేతా | చందబింబాభ వక్తా | 
సురహితజయభ దా | శోవి.తాంభనము[ దా ] 261 


వ. _ ఇవి (గ్రీరానుచందకరుణానిరీక్షణసమాసాదితకవితావిశేవ "కేషో 
న్యయప్రదీపక వేంకటాచార్యకుమార  రఘునాథారక్య(ప్రణీతంబై న కుల శేఖరమహీ 
పాల చర్మితంబను మహో ప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము, 262 


కం: 


కులశేఖర మహీపాల చరిత్ర 
తృతీయాశ్వాసము 


నే 


(శ్రీ జయకీ_ర్త్వభిరామ ! మ 

కీాజూ[పియకామ ! విమతేహృద్బీమ ! యక 

తేజస్సీవు ! జగదిత 

రాజద్దుణఇభాము ! రామనమురాజబలామా | i 


వ. _అవధరింవుము గురువర్యుండు శిషమ్యులంజూచి యవ్యలికత యిట్లుని 
2 


కులశేఖరుని రామాయణ (శవణము 


ఆనృపవర్యు డాఫఘనుని యానతిం కొసి నద్దుణాన్వితున్‌ 

నూనుచి యావశరాజ్యపదళోభితుగా నొనరించి నిర్భరుం 

డై నిజబుదికిం గడు[పీయంబగు రావుకథాసుధారనం 

బానుచు నుంజెంగ ర్షముల నందొకవై హ్యవముఖ్యనన్ని ధిన్‌, త్రీ 


కాళికువెంట రాఫఘవుండు కాల్నడ నగ 
నను-చోట రథిం జేతుననితలం-చు 
భార్లవుండొగి రాముమై € గిన్క_ నేతెంచె 
నను-చోటం జానెదుర్కొ నం దలంచు 
5 కేయి జూనకీకాంతు( గానలందోంచ 
నను-చోట ముజులింతునసి తలంచు 
దశ రథాత్మ జుం డదితటుల నెక్క_దొడం గే 
ననువోటం దా సత్తికొనందలంచు 


వితత ష్‌ మ కథావుత రక 
పానకాతుక వి భాంతభావుండగుట 


92 తృతీయా శ్వానము 


నమ్బహారాజు తలంపులి ట్రగలించు. 
గాల భేదము "దెలియనికశకారణమున, 4 
తె, గీ ఇ_ల్రజంగున నవై ్యపష్ణవ్‌_త్తముండు 
సంతతము డాశదధికథ జనవిభూనకుం 
"'జెలుపునెడ ఖరదూపణాది [పచండ 
సమరసన్నహన [పసంగము ఫానంగం 5 


ర 


ముం అశనిధ్యాంతస మార్భటిన్‌ బళశయమేఘాకాంచేహుల్‌ చతు 
ర్లశసాహ్న్మన నిశొటవిర భటు లుద్యల్లీ లం గొలంన్‌ ఖర 
(తిశిరోదూవణ ముఖ్యు లారఘుకులకేమ్టున్‌ వెనన్‌ గెల్వ న 
కశ తాంగోభ పదడావహాత ఖీ తిరజస్సం ఛన్న దిగ్భాగుల 6 


కం. అని కతంజెప్పిన విని య 
జ్ఞనపతి తాత్కా_లిక్యపనంగం బనుచున్‌ 
గినిసె రఘుపీరపదభా 
వన నొదవిన భ_క్తిపారవశ్యము కతనన్‌, 7 


ఉ. అక్క ట'ధర్టువత్సలుం డుద్యగగతిన్‌ దనటేవితోడం దా 
నొక్క_రుం జేగుబెర రివ్రయూథ మెడి ర్పెంగదా! భరంబగున్‌ 
(గకు౮ నం దొడ్నడంద'స ననం గతచెప్పిన వైప్టవుం డిదే 
మెక్కడ ! నచ్చెనంచు భయమే త్తి దిగుల్వడి చూచుచుండగన్‌ , 8 


bra చండ క్రోథరసజ్యలజ్ఞై వలన చంచడిస్సులింగమ్ము లొం 
శోంతన్‌ గన్లవ కేవల నెడల నత సి గాకృతిం దాల్చి వూ 
_రృండ(ప్మక్రియనున్న రాజుంగనునంతన్‌ మంతిసామంతు లా 
దండన్‌ నిల్యంగంజూాల రర భఛయచిం తావిన్మయ, భాంతు ల , 9 


వ _ఇవ్విధంబున దృథఢ(వతతనయుండు నం్రగామనంరలభవిజృం భితుండై 
(పయాణ భేరి వేయించిన 10 


(స్రగ్ధర, తలంకొంబదెన్‌ భూరిబేరధ్యని చె వెవీసాజు దిగ్గంతు లత్యంతభీతిన్‌ 
గలుపభూతంబులయ్యెన్‌ గడక్ష జలనిధుల్‌ కంపనుంచెన్‌ మహాదుల్‌ 


కులశేఖర మహీపాల చరిత్ర 95 


బలభిన్ను ఖ్యామ్భు తాంథః(ప్రవరు లడటునన్‌  బల్కి_ రాశ్చరషమంచున్‌ 
దలయూంచెన్‌' ధాత రాజో _త్తము రఘుపతి సద్భక్తి మెచ్చుల్‌ భుటింపన్‌. 11 


వ అంత నమ్మహీవల భుండు. 12 


ఉ. దిగ్గనలేచి విరరనదీ_ప్త్రముఖాంబుజుండై స రేశ్వరుం 
డగ్గలిక౯ా ధనుశ్శరగదాసి ముఖాయుధభీపణమ్ము స 
మ్యగ్గతిశోభిత _త్రమహయాని(తమై మణిమాలికావళి౯ 
నిగ్గులుదేజు 'తేజెదుటనిల్పిన సారథిజూచి పీతుడై . 13 


వ, తదారోహాణతి శాచరంచింః 14 


కం. నదవుల తేజుఃడు రథహాయ 
మదకుంజక వీరభటసనమాజము దన్నుం 
బొదివికొని నడువ నరిగ౯ 
వుది రాఘవకార్యభర నవు గంబగుటకా, 15 


మ, నిపుణాశే గను ఖురాగథూత మగుచుకా 7గంధూళీ సెసోక' వి 
ముపదీిగాహనవాంఛ నేగుటయు నచ్చోం దద్రజోవ్యా ప్రీత 
ద్యిపర తాకృతికి౯ దొలంగి వెసనబ్దిం జేర దదెణుక్లో 
ణపయకఃప్రూరను (గమ్మరం గని నగ నై ఏమానిక వాతముల్‌ + 16 


వ, ఇవ్వీధంబునం జతురంగబలపరీవృతుండై కోదండక ళా పచండభుజదండ 
మండితుండగు నష్ట రాఖండలుండు సీతావల్ల భునకు సమరసాహాయ్యం బొనరింప 
నుద్యోగించు నవనరంబునః 17 


కం, అదియెల్ల జూచి మంతులు 
తుది మొదలు నెజబుంగంబడని దుష్క_ర కార్యం. 
వీది మూనుప నెట్టగునని 
మది నాశ్చర్యమ్ము భయము మల్గడినానంగన్‌ 6 18 


ఉ. ఎన్నటికైక యీవరము ! లెన్నటి రాఘువరాజ్యవర్టనం | 
జెన్నటి దండకోపగమ |! మెన్నటితాపన వేపషధారణం 


94 


తే గీ, 


శం 


త్ర  తీయా శా్యానము 


బెన్నటి రాతుసీవికృతి యెన్నటివారు ఖరాది దానవుల్‌ 
నిన్నటి నేంటికార్యమగునే ! నృపుంజేల యజుంగం డక్కంటా | 


సంతతమున్‌ దిశాంతరని శాంతులు వైప్వవు లేగుజెంచి యే 
చింతకుం దారయ మనల జెంతలంజేరగసీక రాజు నే 
కాంతకథావిచ్చితిత వికల్పములం గడు వెజ్టిం జేసి హో! 
యొంతకుం దెచ్చి రయ్య లింక నెవ్యరికిన్‌ దర మే[మజల్పంగన్‌ 


సచివు లిట్లువతర్కి-ంచి నమయనముచి 
తా ప్పులగు వారి నల్వుర నరసి తగిన 
“కారం వమెజింగంచి సంచినం గడగివారు 
పైన్యములత్రోవం శేడించి చనిరి వేగ, 


నముదిత[ శమబిందునరణి ముల్‌ చీరలు 
మేనులు మలకలై కానువీంప. 
గవయు బీజెండల కడిమిచేం గాణ కన్‌ 
గవలు శెంజివురుల కరణిందనర 
రాలెడు వేణుష్యతములు (గమ్మినమ_న్ష 
నముల' బుష్పర జమ్ము (గ మ్ముకొనంగ( 
దొడిబడ సీరముల్‌ దూజే కొలబ్దులం బెట్టు 


క్ర ట్టువల్యల నీరికలు నటింప. 
కు 


'జేరువల సారువల వెంట జేరి తిరిగి 
దండకాటవి నందుండి తరలివచ్చి 

నట్లు మాయాపరి శ్రమం బలవరించి 

మనుజపతి చూడ్కి. నొదవి రమాత్యహితులు: 


జాయంబిలిచి వారలతో 

"నేయడలందుండి మోర లిటవచ్చితి రి 
టాయానపడుచు ననవుడు 

వమూయికు లిట్లనిరి రాజమణికి. (బణతులై , 


19 


20 


21 


22 


23 


తే, గీ, 


కం, 


చం, 


కః 


కులశేఖర మహీపాల చ రత 


భూవర ! దండకాటవుల పొంత ఖభునావథు లుండునంచు. బే. 
బోవగ నందు బాహుబలభూవణు? డారఘువీరుం డుగదై 
త్యావళితో రణమ్మునకు నాయితమాటయు నేము చెంగటన్‌ 
(గావతటమ్మునన్‌ సిలిచి క నానుచుండితి మద్భుతముగన్‌ న 


బ్రనకులో త్రము డసు రుల నెల్ల దునిమె 
నపుడు శోణిత వేణిక లడరయాచి 
"వెజచిపజు తెంచినార మురీతబేశ! 
యనుచుంజెప్పిన వెజగంది యతండుపలిశె, 


ఈగతి నొకరఘుపతియే 

నాగాశ్యభటో[గ దై త్యనాశ్న కడా 
యోగోదతుంజె యెనణసట 

భోగీం[ దతీయానుం డతంజడెపో ! యూహిఏంపకొం 


అనుటయు వార లాన్ఫపకుల్మాగణిం జూచి రఘూద్యహుండు ము 
న్నెనసిన బాల్య వేళ నిధి లేంద్రుని ఏంట నశేందు) లెల్ల ముక 
గినియు కప పర్టి కార్డుకము “కేల చెముల్సం నేగుచున్న చో 

జనకు3 నంశ్‌యం బెటింగి సయ్యన గాధిసుతుండు నవ్వుుచుక్‌ = 


బాలుం డీనర పాలసూనుండు ధను ర్భారం బతిస్సార మే 

లీలకా దీని గదల్పు నోఫునొకొ యీ లేంచేత నంచాత్న ను 
య్యెలం బెట్టకు చండ భాను గవాన్నాద్‌లా నము; దేందు ది 
శ్పాలోద్యద్దు)హి ణాండ భాండమెగ-వైె వం జూలు హేలాగతిక, 


అనుచు ముని పట్కుుపలుకులు జనము లెల్ల 
కతలుగా( జెప్పవినమె! లోక్యపవార 
మరసి రక్షించునట్టి మహానుభావుం 

డకట మనసాహ్యా మతనికేమగు నృపాల! 


అని జారు పలుకుపలుకులు 
విని సంతసమంది సుభటవినరము గొలువన్‌ 


95 


24 


25 


26 


27? 


28 


29 


06 


తే, గ, 


కం, 


జని నుట యచ్చట 
సనయస్థితి న నుండె రాముచరితము వినుచున్‌ * 


రాజ్యము చసీయుచుండి యువరా జొకయించుక లేక లోభమున్‌ 
ద్యాజ్యము సిసి స_త్త (గుణభన్యత సెంసువహీించి వెప్త్వవ 
(పాజ్వ నమాగమాత్సుకిత భావముచే నాగి దత్స దాబ్దముల్‌ 
పూజ్యముల దలిర్ప మణిభావణముల్‌ మది గోరంజేమియున్‌ . 


మంత్రులు వైప్లవో_త్రమనమన్నితులై విలసిల్లు రాజునా 
మంత్రణ కార్యభాహణ సమర్గనవేళ ఘటింపకున్న దు 
ర్మం|త్రము బూసి వాకి(ట నిమంతితు.లె న భటాళిత్రోడ వా 
_క్షంతము మాజి మిోారు నృపుదండకుం జేర గనీకుం డయ్యలన్‌ * 
వ, అని నియమించి చనుటయు, 


నరనాథుం గనువేడ్క_ వైవ్లవులు సన్నావామ్ముతో దిక్కులన్‌ 
ప న్‌. ఫలభవ్య(వాతముల్‌ చందనో 


త్క_రముల్‌ 'జేర్చిన తీర్లవ శుభయహా _స్త్వమ్ముల్‌ వెనం గొంచు చె 


రు 
చ్చెర విచ్చేసిరి పిక్పగసాడలు భుజ(ేణిన్‌ విడంబింపంగక్షాం 


కావలివారు ఇాకి కిలెడగా నెదు శేగి మహాత్నులార [మూ 
భూవరు నాజ్ఞ లేదింక (పభువీయవాదములాచరించి నం 

భావన బొందె౯ గాల మొకభంగి నటించు నె[వచ్చు.తోవల౯ 
బోవుట కార్య ముంచు దను మారుత నడ్డము వచ్చినిల్సిన౯. 


అని నిరోధింప వార స సి 
ద్‌క్షణ 'మెలర్ప. (బుభోదర్శ్భ న్‌ యాత్మ 
సందడింపంగ శ్రీనివాసా ! యటంచు 
వేడ్క గూర్చుండి ర్రొగి బహి ర్యదిశలను. 


మాననపతి తనకు నను 

ప్రానసమయమగుట నిరుగడల భాగవతుల్‌ 
గానబడ రనుచు మడిలో 

నూనిన సంతాపమున సముత్రితుం డగుచు౯. 


శీ) 


క్రీ] 


2 
కెకె 


వక్ష 


తీర 


ఫిగ్‌ 


లి? 


కులెకేోఖర మహీపాల చ ర త్ర 


ఆ వె పాదచారి యగచు భవనముల్‌ వెడలి త 


కం, 


తే, గ్‌ం 


ద్హ్వారభూమి గడచి ధరణిభర్త 
'వెలయ.౮గాం చెం బార స వదులం గహార్చున్న 
భవ్యమూదర్తులైన భాగవతుల, 


నృపముఖ్యుండు వెనకా (బణామవినయ।పేవుల్‌ విజృంభింప ఘు 
రపయో లేశలసన్ను ఖాంబుజుల నన్మానాగ్దు లక్‌ నిష్టురా 

తప దేశ సితు-లై సవారి? గని చిత్తం బు తలంబంద నే 

యపచోరమ్ము ఫఘటి లైనో యనుచు. జింతా కాంతుండై యిట్లనుక౯* 


దాసుని యిలుదొకళాక య్‌ 

జేసిన యపరాధ మెజుల (జెప్పుక కరుణా 
భాసురహృదయులు మీ రా 
యానంపడదగు నె యుండ నలవుట దో౧ప౯. 


అనిన వారిట్టులనిరి మహాత్మ !నీకు 

నరయ నపచార మిసుమంత యెనం గలడె ! 
రవాలురు రాజూజ దప*ఇదచనుచు 

ద్వా లు జాకి ఏ 

బలిమి మమ్ము నిరోధింప నిలువనలెసె 


వ, అని తెలియంబలికిన, 


చండ క్రోధరసానల ప్రభలు చంచన్నేత్రకోణమ్ము లం 
దొండొండకా వెడలంగ భూరమణు( డత్యుగాకృతిం డాల్సి న 
రిండ౯ా (ధ్రోంచిరి వె నవే పత్రముల మో రీడ్యారపాలాంధుల౯ా 
ఖండీభూతులం జచేయుండంచు. బనిచెకా ఖడాయుధోద్యగులకా, 


అనుచు బసిచినం దలవరు లధివునాజ్ఞ 

దారర పాలుర 6 (దుంప నదర వహిొంప 

వలదు వలదిట్టి కార్యమ్ము వసువుతీశ 

యనుచు లీవై ప్త్వవో_త్సము లడ్డపడిరి, 
13 


97 


88 


వం 


40 


41 


42 


45 


శశ 


ర్ట తృ తీయాశ్యానము 


వ ఇట్లామహాతులానతిచ్చిన నుపశమితక్రోధుండై సఏీనయంబుగొ 
గఢ్రీదైప్లవులం చోడుకొని నిజభవనంబునకు జని (ప్రియవచనపూర్య్ణకంబుగా నంభా 
ఏతులం జేసె తదనంతరంబ, 45 


చం, అనవరతన్ను 'రాజహాదయానుగలతిక౯ా బకియించు వై ఫ్లనుం 

డనుసమ కార్య భారమున నందొకయూరికి? జోవుచుండి నం 

దను నృపనన్ని ధిన్‌ ఘనక భాగ వణమ్ము ఫఘటింపంబంప న 

య్యనఘు(డు గోపసీయమని యాత్మ చెణుంగక చెప్పెనంతయు౯ా, 46 
ఉ. అక్కట రావణాసురు. డుదంచితమాయుండు రామలక్ష్మణుల్‌ 

గక్కు_న మాయలేడి వెదుక ంజనునట్లు ఖుటించి జానశీ౯ా 

నుక్కక నె_త్తికొంచు. జనుచోట జటాయువు (ముంచి దచుర్ముదం 

జెక్క_ నిజప్రణాశగతి నిచ్చ నెజుంగక నేగె లంకకు. 47 


కా! అసిన నుల్కుచు నృవుడు సభ్యాళ జూచి 
వింటిచే! లోకనూత నుద్వ్భృ త్తి దెచ్చి 
యసుర ెజుందో చె ననుట యేనితనిం దుంచి 
సీతం దో_జ్రెచ్చి రఘురాముం జేర్చవలయు, 48 


కులేకేఖరుడు రావణునిపె దండె తుట 
(౪ Jee న్‌ 


వ. అసీపల్కి పచండరోపకాపాయితలోచనుండసచు వముహాసీయ 
జవో దేశహాసితోచ్చశ్ళ)వంబగు నిజాశ్యంబు సన్న ద్ధంబు'ేసి తెచ్చి దానునుం 
గట్టాయిళేంబై యతిఘోరథారాభీలంమై న కరవాలంబును గనకవించునందోహా 
నముజ్జ (లంబై న జేటకంబును ధరియించి తేడారోవొణంబు సేయునవనరంబునః, 49 


సీ ఇది పూర్య కార్య ముర్వీశ ! యిశ్షైటి! 


వేగిరపడ నంచు విపవరులు 
రామ 'రావణచరి[తేంబు ము న్నెజుంగ వె 
మజువ నేమిటికంచు మం తివరులు 
క య్యుంబుసేయ నేనదలంచి యిదియీమి 
మము(బీల్యనంచు నామంత వరులు 
న్నా ళ్ళకథయిది యి వ్యెళ వై ప్టవుం 
డెక్క_బెళ్టైునటంచు నితరజనులు 


నేన్నే, 


చరిః 


తె, గి, 


కం, 


కులశేఖర మహీపాల చరిత 


నలదువలదను ఘోషమ్ముు వసుమకీళు 

కరముల సోశ దయ్యు రాఘవపచాప్ల 

వరనోలాన భాసురసాంంతుడగుట,. 
వ వా న 


జభ జనంబెట్టు బహువిధ భామణవుబ 


తురగ కూరఖుర్యాగ ధూతధర ణీధూళిచ్నటల్‌ (గమ్మిి ది 
క్క_రి గండ్రోదితదానవిందు చయ మింకన్‌ జండబాహావిని 

షుర కాకేయకఘోేరదీ_ప్టి మదనిస్థ్యూతాహిత వ్రాత దు 
_స్తర గర్యాంధతేమం ఇకంగ నృపరత్నం బే” నుగాక్ళతిన్‌ = 


వెనుకొని వచ్చు సైన్యములు విశుతఘోష నముద్రతోయమున్‌ 
గని వెజుగంది నిల్సిరతిగాఢ భయంకరరోవ మొప్ప న 

జ్ఞైనపలి న్యక్రపన్నగ రుష్మపకర పతిభాజగ_త్త)యోా 

పపత ముహార్టిఏిచికల ప్రై 6 బజుపెకొ జటులాశ్వరత్న మున్‌ * 


అల రమాదేవి వై చహియయ్యి నప్పు 
డలమి తేపాపీ లత. శ్రగాకృతి వహించె 
చక్రహాస్తుండు రఘుకులసాగమియయొ 
వరున నేతెంచి రామహీశ్వరుని కడకు. 


వచ్చి నృృబ ముఖ భక్తికి 

న చ్చెరువడ్‌ వరాచి మందహాసానను౯డ 
మెచ్చు దళుకొ త్తం బరి కె వి 
యచ్చరసంఘంబు (పేమ నభినందింపన్‌ + 


రాజకుమార ! యనుకఘురాముడ రావణనామ దైత్యు ఘో 
"రాజి నెదిర్సి వానితనయా పులతోడ వధించినాండ ను 
“ద్యేజకమయ్యి వారికి మదీయశరోదతి యింక నద్యశ్లో 


లి రు 
భాజనముయ్యెం గార్యగతి భామినిం దోడ్కొ-నివచ్చితిం జుమో |! 


ఎలమి మదీయభ_క్తీభర మెల్లను నీవ వహించినాండ ప్‌ 
జలనిధి సీంటిపై 6 జనుట చాలు ఫురంబున కేగు వత్స! సీ 


99 


ఫ్‌? 


గ్‌ 


ఫి 


100 తృతీయా శ్ర్యాసము 


వలన నమన భాగ వతవర్షము కోర్కులుచందుచుండు ని 
ర్శలగుణనంపదన్‌ భువననూన్యచర్నితుండ వెన్ని దూడంగన్‌ ర్ట. 


తే, గీ, అపుడు తురగమ్ముడిగ్గి రాజూత్మజుండు 
హర్ష బాపష్పమ్ము "అఆనగల నమ్మ హాత్సు 
చరణకంజాతముల |వాలె చటులమకుట 


గతమణిప్రభ తన్న ఖద్యుతుల జెరయ, క? 


కం, కరములు మోడ్చుచు. బులకాం 
కురములుమెనిగుడ వినయగుణభూపి.తుం డ 
యా 
న్నరపతి రఘువల్ల భు భా 
సురసుందరమూ ర్తి. జూచుచున్‌ వెస బలిశెన్‌'. స్ట్‌ 


చం, నిరుపమలళీల ! లోకజననిం జెజ వెట్టిన దుష్ట్రచిత్తు సో 
దర సుత బంధుమిత నహీితంబుగ | దుంచుట వోద్యమే | భన 
చృరనిక రాన్ని కీలము "తెనంగినవో నిలువంగ మేరువుం 
దరగిరులై “ నోవు నె నికాంతయశోబల భవ్యవై భవా ! 59 


ఛా, రాజీవాహిఛభయంక లా చులుక్కసాయమ్ముగా దాటి ఫో 
'రాజిన్‌ చదానవరాజి రాజితేముహోో గ్రా న్ర్రమ్ములం [దుంచి డి 
(గాజ్యవాతము వేడ్క_ంజెంద భువన(ప్రఖ్యాతి వాటించి తొ, 
రాజీవాతు ! భవత్సదాబ్దములు హృద్రంగమ్మునన్‌ గొల్బెదన్‌, 60 


కం. అనుచు విన్షతించు నృపలిన్‌ 
వినయానతవదను గారవింపుచు. బురికిన్‌ 
జనుమని తత నొనగి య 


ద్ర నుజాంచేకుం డరిగ సాత్మధామంబునకున్‌ , 61 


వ ఇప్పగిది నప్పర మేశ్వరుం డానతిచ్చిన నప్పుడమి జేం డనన్యసాధారణ 
పరా[కమోషకమ విదళితవిరొ"ధ్హిసె న్యంబగు నిజసై న్యంబుతోడం బురంబు[పవే 
నించి సుఖంబుంజె మజీియును, 62 


శం, 


కం, 


కులశేఖర మహీపాల చరిత్ర 101 


నీళాదేవి యవతరించుట 


ఈలీల నలరు ధరణీ 

పాల్యాగణి సతికి సత్యభావి.ణికి వెనన్‌ 

సీళాదెవ్యంశంబున 

శాలావుణి పుశ్లై రుచిర ఫాలాలక యు, (ఫ్‌ 


నీళాభిధానయగు న 

చ్చాలిక విలసిళ్లై ధవళపమైందవ శే 

ఖాలీల. బెరిగనంత వి 

కాలంబగు యావనావనర మేతంచెన్‌, 64 


సంపూర్ణ కశికళాజాలంబు మెచ్చని 
ముఖమున కొకవింత పొలుప్ర దోంచె 
వికసితేందీవర ప్రకరమ్ము నోడించు 
కన్నుల కొొకవింత కాంతి దన 
కలవొంసకృతమందగమన మెంతన(జాలు 
నడలయం దొకవింత నలు వెనంగ 
శుకపికాలాపని స్తులమూధురి దుర్చు 
పలుకుల కొకవింత చెలును మిగిశె 


[ఛవమురనందోహచకవాకముల గెలుచు 

కచకోచంబుల కొకవింత రచనవొడమె 

సరవి నవయవ సౌందర సాష్పనంబు 

వెలసె నవయావనాగమ వేళ సతికి, 65 


కచము సారంగలోకంబుతోం జర్చింప 
గమనంబు సారంగగతుల గెలి ౩ 
నయనముల్‌ జలజబ్బందముల వె ( దారొ-న్న 
కంఠంబు జలజనంఘుముల గాలిచెః 
గటితటంబొగి రథాంగమ'లతోం: బురణింప 
ఫఘనకుచంబులు రథాంగముల 7లివై 
రసవదోష్టము పద్మ రాగంబుల హాసింప 
కరములు పద్మ రాగముల గెలిచె 


102 


తృశీయాశ్యానను 


శే, షీ, నువిద రుచిరాంగకంబులం దోౌకటికొకణి 


సొంపు రెట్టింప ద్‌పించె సురనళాంగ 
నానికాయంబునం దిట్ట నవంరూవ 
నంపద పొనంగు నే యంచు జనులుపొగడ. 66 


వ, వ్ర _త్తేజంగున సరార్థంగ సౌందర్యశో భితయగు నయ gn నారత షంబు 


సఖీజనముల తోడ నాడుచుం వితృనన్ని ధానంబునం బుణ్యకథలు ఏనుచుం (సిద్ధి 
వహీంచి నుండె నంత 67 


ఫం, 


కం, 


రంగముననుండి చెప్పన 

పుంగవులు శవమూదిగుణవిభూ వీత చేత 

న్పంగు లొక కొందజాన్ఫప 

తిం గనుగొనువడ్క_ నేగుదెంచిరి నెమ్మిన్‌ 65 


ఈరీతి నేగుబెంచిన 

వారల కెదు రేగి మొక్కి. వవమణిమయవీ 

ఠతారూజుల6 గావించి మి 

పాారవముణుండు పూజసేసె నెలమిదలిర్బన్‌ , 69 


వః ఇవ్విధంబున నమ్మహానుభావుల నంభావించి తదనుజ్జ గై కొని కానును 


సమాసీనుండై సం భాహణమ్ములు నలుఫునమయంబున వారలతో శ్రీరంగవల్ల భుని 
గుణరూప నె భవమ్బు తెజుటివనిగ నగుచు నమ్మహాోతు లిటనిరి, 70 
య రం లు న్‌్‌ య ధా 


తే గీ, విశ్యమునశకెల్ల విభుండు తద్విభవ మెన్న 


నలవియీ యింక నతని కొలాణగుణము 
బజాన కి నను గణుతింపనగుణి రూప 
నోహీమ యూహీంప మన్మథమన్నుథుండు. 71 


ఇని మజేయు హరిచరితము 

జనపతికిం చెలుప్రుచున్న సమయమ్మునం జా 

విని నిశృయించె సీళా 

వన బేశ్షణ విభుండు రంగవల్ల భుండనుచున్‌ , గలి 


పలశేఖర మహీపాల చరిత 108 


వ, ఇ_త్తెజంగన నన్ని శౌంగస “ంగవల్ల భు నెడం బొడమిన మోాపహోంకు 
రంబు దినదిన ప్రవర్ణమానంబగొటయ. . బెల్లుకొను విరహ కమంబునన్‌ గుందు 
చున్నంతే, 73 


చం నవినయలీల రంగపతినన్ని ధికిం జను దూరబేశ భా 
గనతులు రాజకన్య గుణగారవరూపవిలాన [కాంతి]సౌ 
ప్టువములు సారసాశెకుం [(బనంగవకంబున 'నెన్నవిన్న య 
న్న వనలి నాకు డాచెలి మనంబునగోరె బరి గహింపంగన్‌ * 74 


ఉ, హేయ భవవ్యపాయ రసిశేహిత దివ్వపద్యపదుండు ప 
ద్నాయతలో-చనుండు సుగుణొంబుధి శ”ర్తి వధూవిమోహా చిం 
కాయుత చిత్తుజాటకు ముదంబునం బొంగి యనంగుం డుబ్బునన్‌ 
గో యని కేలుసాచె నును(గ్రావ్విరికోలకు బచ్చవింటికిన్‌ 75 


న, ఇ_త్తేజంగున రంగవల్ల భుండు సేళాంగ నాపరిప్యంగనముత్పు కాంత 
రంగుండై యున్న యెడ, 76 


ఆ. అంత వనంతమింపెసం” నద్భుత సౌర భలోభబంభ రా 
(కాంత చలల్ల తాంతము వికన రపద్మనళిను పాంతవి 
_(శాంతమరాళ కాంతము రసాలకిసాల రసానుమోద సం 
(భాంత పికావళమ్మ దుతరన్భర భాసుర తానిశాంతమె, 77 


ra 


సహాసానముల్ల నత్పపహకారమంజరీ 
స్రంజనుంజుల వి భాభూవితమ్ముు 
నుల్లి కావల్ల కీ మధుపతం౦త్రీ రుంకృతి 
న్వనోత్సుక కిరాతీజనమ్ము 
దు_స్త్యజా శాశుక (తోటీతృటత్ప్సక్వ 
ఫలరసాపాత పంకిలతలమ్ము 
కలహాంసనమాలికాకులితపంకజ రజ 
కన్న కాసారాంబు సౌరభంబు 
తే, నీ సరసకినలయ చర్యణోత్పాహ కలిత 
వితత క్రోకిలకాకలీ సితఖలీన 


104 తృతయా శాసనము 


కర్ష ఇకుబ్బ విముఖత గమన పాంథ 
సై ం౦ంధవము మధుమాసనవాగరము దన శె, 78 


న్స పశ్యజ్ఞ నేశానుభావ్యంబులై శీనరంబుల 
దగు కేసరంబులకును 
(పచలత్సరోజకై రవమందిరమ్ము తై 
సరసులకీం పె న నరసులకును 
లలితవిచిత్రపల వశ్లోభి సుమరమా 
కందము లె న మూాకందములకు 


మధుపానవుదలీన మధురవాగ్భ మరీ 
కదంబంబులై న కదంబములకు 


"తే గీ, పననజంబూ శిరీపచందన మధూక 
మాలతీకుంద కురవక మల్లి కాది 
తరుల తాగుల్మతతులకు సిరి దనర్చ 
మూధవోత్పానాశ_క్షికి వూజుగలటె | 79 


వః ఇప్యిధమ్మున మధునమయ్యపేరితమ్ము లై పల్ల వకుసును ఫలవిలసితంబు 
లగు మాకందమధూక శేతకీవకుళ చంపకశిరీషమాలతీ కదంబజంబూమాధవమన్గభథ 
మల్లి కాపభృతి నకలమహీరుహ శోభి తారామంబులు లోచనాభిరామంబు లై యొవ్సు 
చున్నంత, 80 


ల. భూవరక న్యక రంగ 
తృర్చావల్ల భు వలన విరహానంభూతవవా 
'రోవిలమూనన యగుతటి 
గ్లావించి వథూజనమ్ము భయశ ంకితి మై. క్రీ! 


కం. మును రంగస్యామి పయి౯ొ 
జనియించిన మమతకతన సంచలితమనో 
వనజ యగుచున్న యది చెలి 
వన శేళి౯ా బొద్దు గగసవలయుకా మనకుక్‌, రవీ 


కులశేఖర మహీపాల చరిత 105 


వ. అని తలంచి యన్నెలంత యలంత వాపుటకు నఖజవంబు లుద్యాన 


వనంబునకులాదోడౌ,_నిచన నుద్యోగించు నప్పుడు. 88 
రం పాలంచాలంపీత కుచ 

రోలం వాలక విడంబరుచిరకరలన 

తో్క_ాలంబకసీలా౨బక 

నస ళాంబుజవదన కదఠఅ నెచెలు లలరన్‌* 34 

వ, ఇప్వుధంబున నఖీపరివారపరివృతయై మందగమన యారామసమోా 
పంబునకుం జను నెడ, 85 

వనవిహారము 


ఎ 


(పచురమకందనిర ఖరల తొంతమ్ముల 

దొంతులు దొరలంగ [దోచి త్రోయచి 
న-నసారసవిక సంర కుడుంంబుల 

పత్తముల్‌. గడలంగ (జాతి పాణి 
రమణేయక నకవర్ష (పకాశములైన 

పుప్పాడుల్‌ మెయినిండం బొఠరలీవొరలి 
వాసంతికాల తా వజకీలితమ్మునై 

యొనరు నుయ్యెల లెక్కె యాా6గియాూా (గి 


"జే. గీ, కదలిం గదలించి విరకజాజిపొదలం బొదలి 


కం, 


కీచకమ్ముల మురయించి శేకితతుల 
గరులు చెదరించి భ్రమేనఖ్యము వహించి 
పవనడింఛక. డదు శే? పద్ద ముఖకి, 86 


ములయానిలాంకుర ము పె 
నాలసిన మదినంచలింప యువతీవుణి నె 
చ్చెలులంగని పలిశెం (వల 
వలసి ల్లైడు తరులంజూచఛి విస్మయ మెనంగన్‌ + ని? 
కాసుంభవననయోగ (పకాశ ములయ్యె 
నవి మన్గథుని తేరులశు మృగాశ్సీ 
రచిత శేఖావిచి త్రమ్మూలై దీవించె 
నస మారునిపతాకలెబ శుభాంగి 
14 


106 


తె గం 


తే, Xe 


త శ్రీయా శాసనము 


నవహేమరుచిరభాండవి భావితములయ్యె 

నవి కంతుని హయమ్ముుల మె సుమధ్య 
సీలగండళిలావిశాలమ్ము.లై యొస్పె 

నవి దర్భ కేభమ్నుల మె సుధోష్టి. 


యనిన సఖు లింతి సీక్షించి యవియనూన 
కింశుకము లనికుసు మిత కేనరమ్ముు 


'లపిసుపాతచంపక ములు పల్లవితేగుకత్ర 


మాలభూజమ్ములల్ల వి మధురవాణి ! 
వ, మణియు నిటనిరి, 
ళం 


ఫున్నాగనదయానుభూతి గోరెడు నీకు 
పున్నాగసంగవాస్ఫురణ వలె 
నహాకార ఫలపరీక్ష.ణ మెజీంగిన సీకు 
నహూాకారఫలపరీత్షణము వలె 
(వీయకాంతసుమనోనువనృ త్తిగాంచిన నీకు 
(వియకాంత సుమనోనువృ త్తి వలే 
బంధుజీవకగుణ్మపతిభగాంచిన నీకు 
బంధుజీవక సౌర భంబువలడి ! 


నమదవమధుక తశుక కిక నముదయముల 
డిందుపజుచుట కిదినుందు కుందరదన 
సూన ఫలపల్ల వమ్ముల. జాజిగొంద 
మనుచు వన కేళి నలివీ రయ్యబ్దముఖులు* 


ఒకనారీవుణి మల్లీకాసువుములన్‌ యోజించి రాజన్వక 

న్యకకున్‌ దోయి(ట నించినన్‌ గరతలోద్య|ద్రాగమేపారం గిం 
శుకసూస భమ నింతి సీ కతగునంచున్‌ |దోయ( గాంతల్‌ పకా 
పక నవ్వన్‌ విరు లేన (త్రుంతు ననుచున్‌ భావీంచె రోవమ్మునన్‌ . 


సుదతి విరు లీశ్రగనోయ. బయ్యెద తొలంగి 
వాలసీలాహీగతి నాటు బయలువడియె 


88 


89 


90 


91 


తే, గీ. 


తే, గ్‌, 


చలి 


కులశేఖర మహీపాల చ రత 


కొమ్మ పయినున్న నెమ్మి కనొనక మున్న 
(క మ్ముకొనవమ్మ సరిగ ₹జంగు దినిచిః 


అలరు జేణాలు తేంట్ల కాహాోరమగుట 
కొమ్మ విరిగొమ్మ కదలింపక మ్న్‌ క్ర మ 
విలుతు. బిలువంగ వట్సడకులము గినుక 
కదతె నరమించు వసులకుం గరుణకలజబె ! 


అకట క ర్హావతంసమ్బునకు రసాల 
పల్గవమ్ముదుంప నాయాసనపడకుమమ్మ ! 
చెన్ను దళుకొత్తు చివురునం జివురుకోయ 
వశము! యేందుంచియిచ్చెదడ వనిత నీకు, 


వకుళముడాయ నందు ఖగ వర్ల ము లిట్టటు బాణం దద్దరు 
త్ప/కటితమారుతాహతుల రాలిన పుప్పాడి మేనసోక ద 
ర్పకవశతన్‌ దుహానలము మై బడినట్లు వణంకుచున్న య 


మ్నుకురని భాననం బొదివి ముద్దియ లూజడిలంగ౯ బల్కు-చున్‌ , 


ఇది యదనుగాగ సియెడం గుదుజుపఆ చీ 
వమదనుం. డదయత పూముల్కు_. లొదవం-బేయ 
"బెదరుళొని నీనశ్రు మెదలు తుమ్మెదల రొదల. 
బొదలు పొద 'వేలదూఅజెదు మృదుల వేణి | 


వనిత పుప్పొడిదొక్కి నగచెదు విరి-బేనె 
మడు వలయదియ కాల్లడుగవమ్మ 
య ౧ 
సుక మోాష్ట్రబంబన్ము. జూడ భీతిలకు మి 
చ్చటు నంకు సాగంధ్య్వ జటిలమమ్మ 
తుమ్మదల్‌ నెమోాముదబ్బు బై కొను చింత 
దలంగి సంపగివిరుల్‌ డాల్పవన్ము 
మెలయానిలమ్ము మె నొలయు నంచడలకు 
వేణికాఫణి జాయ వెజచునమ్మ 


92 


98 


94 


95 


96 


108 తృతీయా శాసనము 


చే, గీ, కొమ్మ యీలీఐ వెతనందకమ్మ రంగ 
వల్లభునిం గూడి బహుేళివై భవముల 
చలము వాటింప నీశుక మిావీకంబు 


మదనకుముడా పు లా స్రులయ్యెదరు పీకు, 97 
వ అనిన వారలత్రో రాజకన్య యిట్లనియె, 98 


క. అతివ వని సెనగ విరహుల 
నతనుం డేచుటకు నేయు ననలా స్త్రంబుల్‌ 
మతిం గుందనగుచె జోంతి 
రతల ద్యుతులనుచు. జెలియరాదె మృగాక్తీ | 99 


తె గీ ఉవిద చెంగట ౨వమిచ్చె నొకపికమ్ము 
చెవికించేదయ్యె నిక నేమిసేయుడాన 
కాదు కాదమ్మ మనకలకంఠి యొక టె 
పంచమస్యర గతి వాటపాడం దొడలొః 108 


వ ఇట్లు నారీశిరోమణి నూజడింపుచు నఖులెల్లం గునుమాపచయ 
కుతూహలంబునం జరియించుచున్న యెడ. 101 


సీ చెలీయోర్తు డాడీమోఫల కాంత. బఅతెంచు 


శుకముల దోల నొండొక తె గానియి 
'వెలందియొక రు కోకిల సూ కులకు వమూటు 
పలుకంగ నరియంచు-బలికె నొక కే 
నకియ యొక్క తె సూనశాఖ వంపక మున్న. 
జూచితినని కోయంజూచె నాకె 
వసితయొక్క_ తే హంస వెను వెంట గతింజూప 
నొప్ప్ఫుగాదనుచు నొండొక తె నడచె 


తే. గీ మజియు రుచిర కియా వచోముహిను విసుల 
సరవిం బుప్పాపచయ కళాచతురగతుల 
భావినులు కాలయాపన, పొఢి సలుప 
సిళ సాలయుచు నొకవూవిసీడ నిలిచె, 102 


కులశేఖర మహీపాల చరిత 109 


తె గీ కలికి యుక్క_తె గడువేడ్క_. గరములె త్తి 
ధరణి? జరణ్యాగముల నూంది విరులుగోయ 
కుచనరోరువాకో థను: ల్‌ కొండలయ్యె. 
గాను పఏీశ్షింప నదియొక గగవమయ్యెః 108 


వ, ఇవ్విధ మున బహూవి భవిహారపరి, ఫాంతల స నన్నె లంత లక్కాంళతా 
మణిం దతం నిశ తాతప'క్రా౦తే మ్మూలగు సరీరంబులు స్వేదోద్గమా। కాంతంబు 
లగుటయు జలావగాహాంబు గోరుచుం బోవుచున్న మెడ. 104 


సీ వుధుపానవదనూన మనలీననదళ్లీన 

పదసూన మ్యుదుగాన బంధురన్ము 

తతకూ౯జ తవూలతతి జేలదతి వేల 
పతగాలపిత జాల భాసురమ్ము 

స్మర శాతశ రపాత పరిభూతనరజాత 
విరహాతపర యేత భరహ రమ్ము 

రననాగబినపూగ కినఛాగ రనభోగ 
రసికాగతనరాగ రాజహంన 


తే, న్‌ మనుల శె రవకమల గంధానుబంధ 
మలయ మరుదంకురాగమోన్మాద చరిత 
పాంథసందోవామగు సక పవర మొకటి 
యూ నెంతల క-వో్చోటం గానబడియె, 105 


కం, చని సంతసించి శశిముఖు 
తానం నాండొరుల కరఈరూలూ(దుదుం జని ర 
లన పదములిడుచు కితల 
వనజాకర జలవిగాహా వశమతు లగుచున్‌ * 106 


మ,  అతులాంభోజ విరాజమాన సరసీక ౦సావళిం చేని య 
యంతివల్‌ సీరమున౦ జరింపగ. దదీయాం”మ్బు లుత్వుంగ ప్‌ 
_స్తతేటీ స్ఫాటికరత్ని బింబికములై భాసిల్లై లాఘై క న 
మ్ముతిలీల = (బతిసీ5పై బసిండిబొమ్ముల్‌ వోలె శోభిల్లుచున్‌ = 107 


110 


డం 


క 


ఆమఠథయానల హానస రమ్ములు 
శారయ హంసమ్ములు శౌదరివఆ చే 
నాఘన స్తనుల చాహ్యాగవితేపముల్‌ 
కనుగొని చకవాకములు బెదరే 
నాచంచలాశ్సుల యం ఘీవిన్యాసార్భ 
టులకుః బాఠరీనమ్బు లలవుదరిగె 
యావిలక చల యాహ్వానధ్య రులు బరి 
చెరింబాసి భృంగముల్‌ నింగికెగ సె 


రాజవదనల చల్లుపోరాట "వేళ 

వన జబ్బందమ్ను లొకవంక (వాలందొడంలగె 
నాకటిచే మున్న యోటరియున్న వాని 
శండవవి కొన్ని పొడువంగ గుండెవెడ బెం 


డాయుచు(. బాయుచుం గరపుటమ్ములు సాచుచు వారిపూరమున్‌ 
దోయజలోచనల్‌ చలముతో నితశేతరవ_క్ర)వింబ ల 
మ్యాయతదృష్టి. జిమ్ముచు నహానవచోరచనల్‌ జెలంగ సీ 
రాయతేనమ్మునం దరగలాడవు త_త్తటభుట్టితమ్ము లై * 


స్తుత్వ|శీలగు మేనులం దొరగ్ని కస్తూరీమిళత్కు_ం౦కును 

ప్రత్యు ప్పాగురు పంకనంకర హరిదాచూర్షముల్‌ (గమ్మి సాం 
గత్యం బేర్చడం జ్యత్రవర్షములచేం గాసార ముప్పారుచో 
వాత్యుక్షిం జలకేళినల్పె నబలావర్గం బుద్యగ్రమ్ముగన్‌ , 


పద్భవండమ్ము లందొక్క_ పంకజాశ్షీ 


మునిగి మోమె _త్తియున్న చో ముగుదలెల్ల 
కని వదనవముంచు నదిగాటు కమలనునుచు 
నిశ్చయింపంగంజూలక నిలిచి రఫుడుః 


మాను తొడందగిలి యులిశెడు 

మానిని చెరకుచజచి వెరప్రమాన్సుచు నొకప 
దానన గంతులువై చెను 

వ్‌నత6 ధనకాలు నాచుదీవం దగిలినన్‌, 


108 


109 


110 


[11 


112 


ఉం 


వం, 


కులశేఖర మహీపాల చరిత్ర 


అంచలు చ_వాకము లుదంచిత గుంజదళి(పసంగముల్‌ 
కాంచనసన్ని ఛభాబ్దములు గాంచి మసోజుండు మెచ్చు రచ్చప 
ట్రంచుః దలంచి చి త్తమురియాడగ సీరవిహారలీలం జూ 
లించి సరోవరమ్ముు వెడలెన్‌ నరపాలకువూరి (_గక్కునన్‌ , 


నెచ్చెలులు రాజక న్యక నెమ్మనమున 
వెజిపుమిగులుట దెలిసి వెనాంటం గొెలను 
వెడలి తటసె క తస్థలి నిడినవుడుగు 
"'లలమిందాలిచి రెంతయు' జెలువుమిగుల, 


అవు డతివలు నెరులార్సి కొప్పుదీర్సి 
తిలక మలిక్‌ మున రచించి కలపములండి 
ఖీ తిత లేశ్ళరుకన్య( 7 సేసి రెలమి 
చెలిమి నొకయింతి పూబంతిచేతి కీచ్చె, 


విరహపరి కావభరమున వివశ యగుచు 
సొలసి తూగాడుచున్న య న్నె లంతం జూచి 
లలితమగు నిందు కాంతశ్‌లావితరి 

నొనరు కినలయశయ్య పై నునిచిరంత, 


సూర్యా _స్తమయనర్ల నము 
వనధిలుఠ తరంగముల (వాలుటకున్‌ 'వెజపగ్గలించినన్‌ 
దనదు మయూఖవార మొకచదారిం జనన్‌ బెడల్లైన మేనంచా 


రొ-నిన వివర్ల వృ ల్తికి మబుంగుగ శోణపటంబు చా వహీం 
చినగతి ర_క్తదీ వీ. బొలిచెన్‌ రవి పశ్చిమ శె ఒనంగతి౯ 


చరవమాా।ది తటనట-చ బరార్భకులు చిమ్ము 
చిచ్చుర కొమ్ముల జిగి యనంగ 
హరు లబ్లిసౌరమి వుల్లాడు కుంశునకుం దో 
డృడవచ్చు ఖగవిభుపభ యనంగ 
దళిత ముం దేహాకంధర నుద్దమించి మి 
న్నొూరసెిన శనోణితదుంతు లనంగ 
నినురానాసి వగచు పద్మినుల (కిగన్ను ల 
మితిమించు క్లోణదీధితులనంగ 


ill 


118 


114 


115 


116 


117 


112 
తేన, 


కం, 


తే, గీ, 


Gi 
= 


చ 


తృతీయా శ్వాసము 


wa చక్రచం[క్రమణ జనిత 
రవనము ది కృ కోపనిర్యద్భుజంగ 
బహుఫణారత్న భవకాంతి పటలమన(గ 
సాంద సంతా లన లు దనం 


వదిశలరు రవిసింపహాము 

(వోందిన్‌ బరికించి పిన పర్యగుంకినం గనీన 
వ్యూదంబునం బొంగి తమో 
వేదండ|శేణి గువాలువెడ ఆ౯ా బెలుచళా, 


(పముడంబ ది తమినయోవ్‌.దలక వాత ఘ్లులన్‌ మెచ్చి దఠి 
ప్ర్ర్యచమహిప్యాదులః [బోందిచేసి గజరాజిన్‌ గాంగిటం జేర్చి కా 
కమయూరీగళకోకిలమ్ములకు సాంగత్యము వాటించి గ 
ర్యమణం చే చెన్‌ బకశంఖహాంన హరి సు టా 1 


జార చోరుల ర్మాక్మిపణార మెటింగి 
ఫమాక ఫల్లునికాదు లాగుణము గాం చే 
జాతి వేజయ్యు మనుజ ఫభాషణము అఆజిం/ 
శారికలు మాబుసలుకుట సాక్షీ గాడ ! 


వసుధ విహరించు రా తిదేవతకుం బీతి 
నక్కెతియొనర్చ. న్‌ దిక్సతులు వేడ్క న 
దనర బహుప్రువ్పములు మేన నునిచినట్లు 
దివి బహు గ హతారకల్‌ తెజరిళ్లై, 


ఇను. డతిర_క్తి మున్ను దనునేర్పడం జెంది యతి క్షమించి వం 

చన నపరాశణభహాడి మది చంచలతం జనంజు" వాడీ గాం 

గన నగిన౯ా రదద్యుతులు (గమ్మినకై వడిం దేజరిలైల? గా 

ర్కొను పెనుజీకటుల్‌ విరియ. గొంత సుధాకరదీ ప్రి తూర్పు న౯ా. 


వారుసపిగ బొందు పద్మనిచయమ్మున కె_త్తినమచ్చుమందు ము 
రసిఘటించు కల్వలకు నప్బీనవిందు పయశపయోధివు 


118 


119 


ly0 


121 


122 


128 


తె గీ, 


చం 


కులశేఖర మహీపాల చరిత 118 


ష్క._రముూలు పువ్కు._రంబెనయం గాంచినకందు జగమ్ముమెచ్చ. జం 
దరుం డుదయించె అేటిచెలి తోడుగ దూజుఫుకొండ ఖొప్పునక౯ా, 124 


కలశాబ్లినుతు తనుగ్గాని పోంగడుగుచో 
ధరకుడిగి న సుధాధారలనంగ 
శశిరథొ దతం బూరరశే లదుమంబులు 
సుడియ వీడిన విరిసోనలనలగ 
పతింజూచి రోహిణీ పఛృతు లుబ్బునండదాల్ప 
కొలంకులంటని హారగుళికలన 
రాజు తావమునగరంరాహిత్య “మొనరింస 
బేర్మి (జూపిన వెండి బెత్తులన 


హార జటా పేటి విధునఖ్య నమమకం దొలుత 

నాక నమ్మూన నిపుడబ్బెననుచు గంగ 

పొంగం జదలేటి నవఫేనవుంజ మన౮ 

జం[దికలు[వాలె ధాతి ని స్తంద్రగతినిం 125 


పననుచుజక్క-_వల్‌ జతలంబాసి చరించె చకోరకమ్ము క 

మ్మని కడిగాంచే పంకజనమాజమొగికొ ముకుళించె పాంభభం 

జనపరుడై మరుండుశేరణాపము లోలిధరించె. బిండిచ 

ల్లినగతి వెన్నెలల్‌ కొఅంత లేక జగమ్ముల నిండియుండలోన్‌ 126 


అ శేందునిభలలాటాంతరమ్మునదిద్ది 
తీర్చిన కసూరితిలక మనంగ 
జిలుగుబంగరు శాలు జిగింజిందు మాళిపై. 
విశిలికుచ్చులదండ పెంపుంజూప 
నరనచందనచర్చ సవమకొన్న యురమున 
విదిగాం-చు ముతాంలనరులు గదల 
సౌరిదినెన్నడుమునం జుట్టినధట్ర చె 
అంగు లిర్యంకలరంగుం జూప 


శారికాకోశకిలాలీమయూరభటులు 
దండ చేతేర నితుకోదండకుసును 


15 


114 తృతీయా శ్వాసము 


కాండములు బూని శుకతురంగంబు నెక్కి 
విరహిమృగముల వేంటటాడవెడలతె మరుడు, 127 


తే, గీ 


మలయపవనమ్నుణాయ వెన్నలలుగాయ 
'భృంగనంఘమ్ము రొదసీయం వికమంగూయ 
తుంటవీలుదంట (కొవ్యిరితూ6పు లేయ 


నశీయ సుమశ య్య. గనుముయ్య. జాలదయ్యె, 128 
మన్మధాద్యువాలంభము 
వః ఇట్లయ్యింతి మదన తాపన్మునం బొరలుచు నఖులంజూచి, 129 


మె మునుభర్హుండు లలాటకీలల మళున్‌ బో కార్చియున్‌ (గమ్మారన్‌ 
దనకుకొ జాలినయంత భితమిడ రితన్యంగులం చల్క_. నం 
గనలం జంపుటశె యనంగునకు నంగ్రకేణిం గల్పించి పం 
పెనా ! కాచేని ధనుస్సుమూ స్ర్రచయ మేచేత౯ా విడంబీం చెడు౯ా, 180 
వం అని పరి శాంతిం ఒల్క్నన, 181 
కం* నీలాలకజూల గుణా 
వాల మహీపాలబాల వగెటి(గి నఖుల్‌ 
దూలుచు ఎశ_త్యేనిధానము 
లోలిం గావింప నప్పుడొక నఖ పలికె, 182 
స్స మలయానిలా హతాకులమైన చెలిమేన' 
జందనసలిలమ్ము చల్ల వలదు 
కుముదబాంధవ రుచితుభితమూా నురమున 
ఘనసార రేణునుల్‌ (గమ్మువలదు 
రతిరాజతాప లోహితములైె తగునేత 
నుల బద్మప్యత్రముల్‌ మునుపవలదు 
సరవికస్వర భీతిం బొరలు వోంబజఅస్రునం 
జూతపల్ల వములు వొనుపనలదు 


శే, గ 


తజ్జనిత్యమ్ము తన్నామధారణమ్ము 

తచ్చరత్వమ్ము తల్పి/యత్యమ్ము సెజీంగి 

చీయు శికిరోపవారముల్‌ ఇెలికిందగు జ 

పగజకూరిమి”లవారు పగజశాచె ! 188 


కుఅలకేోఖర మహీపాల చ రిత్ర 115 


వ ల్ల తేజింగున న-తేఆవ మనస్తాపమ్మునకు నుత్తలంపడు చి _త్తమ్ము 
లతోం దరుణకిరణపసారవిజృంభితుండగు సుధాకరుంజూచి సనరోప భాపణమ్మ్ముల 
నిట్టనిరి, 184 


నీ, అతి వేలగుణగణోన్నతుండై న ఫంకరు 

శిరము దొక్కి_న దుస్టచేప్రి తమ్ము 

తొలుత దివ్యుల కాత్మక ళలు దానమొనంగి 
(కవ్చుజంగై కొన్న కలహము 

నతులవిద్యా(పదుండగు చేవతాచార్యు 
నిల్లాలిం గవసిన హీనవృ త్తి 

సీ సొముముధరిఠచి నెమ్మి వాటించిన 
ధిలల సీరుగంజేయు "వెట్టతనము 


"తే, గ కాని పనులిన్ని (టికి దలకట్టు తోడం 
బుటునున్న జియిల రికటుకొనుట 
లు రై ల 
మానినీవుణి నేచక మానంగలవె ! 
కలుహమూలమ్ము నీదారి కవుల వైరి, 185 


నీ పహాంనాదిఖగముల కానందమొనరించి 
శోకమి చ్చెదు చకవాకములకు 
కుముదముఖ్య_పసూనములకు సిరులిచ్చి 
కుందొనం7౫దు పద్భబ్బందములకు 
బహ్బుశే లపం కులపై నింపువాటించి 
క్ర రఫుబెచ్చితి విందుకాంతములళు 
యు వతీజనమ్ము ల నుల్లసిల్లంగంజేసి 
వెతలేర ఎటించెదు విరహిణులక్‌ు 


తగ్‌ 


పక్షపాతేచ్చ సీకిట్లు (పా_ప్తమైన 

కళలకును బక్షపాతసనంగతి పొనంగె 

రాజవే ! నీవు ధరణిలారణగుణములు 

కార్యగుణముల కారంభకములుగావె ! 186 


6 


చరి, 


తె. గీ, 


వుం 


చం6 


తృతీయాశ్వాసము 


అమృతము కాలకూటము సుభాంబుధియందు జనించే నట్టిచం 
దముననె నీవునుం బొడమినాండవు నీకు హలాహలస్యభా 

వము దిరమయ్యె నయ్యవ్భుత వైఖరి యించుకలేదు భామిసీ 
శ్రమకృతకల్శషం బొకటి చాలడేె నిన్ను. గృశాంగసేయ(గన్‌, 


రోహిణి మున్నుగా నతులు రూఢినొనర్చిన సు|వతమ్ములన్‌ 
రాహుముఖమ్మునన్‌ “వఎడలిరాణగలి”౯ విరహాంగ నౌజన 
[దోవహాము నిన్ను నవిబడ్నదోయచే ! మేను కృశింపకు న్న | యీ 
సాహనవృ త్తి మానుమిది సౌఖ్యకరంబగు నే సుభాకరా |! 


రాజవై నినుగన్న రత్నాకరము చయ 
బడబాగ్ని నుడుపని వెడంగుదనము 

డాయ'ంజీజిన మాత్రదాయనై వడి భ రు 
తలశెక్కి. నిలిచిన తులువతనము 

చిబు'లేటింగాని నేలంజెంగ లిం దినసీక 
వినుఏధి నడ్డ పెట్టిన భవమ్ము 

వితతవిద్యాసమని తుం జేయు నాచార్యు 
సీమంతినీమణి. జెందునఫఘము 

సవా ల సీకు బహుళపత్షక్షయ ప 

న శ్రి వాటించి విడలింప(జాల వమృత 
కరణ భరణమ్మ భవదీయశరణవమగుట. 
x 


ల 


గగ నమ్మెక్క_టి నెక్కి. రాతెరిపగల్‌ గావింపం డాపంబున౯ 
మగువల్‌ కుయ్యిడ ధాతనీదుకళల౯- వమౌార్స్ప్చె౯ సుధావ్వా్లిచే 
నెగవారం డిగవారం గాొంతకుశలం బీలీలం బూర్దుండ వై వై 
జగతి౯ ఆజాలయిన౯ గరం చెదను మాశక్యమై జై. జె వాతృ "కా | 


కలగక బాడబంబు నిజగర్భమునందిడుకొన్న తోయథఫి౯ా 
గళ౫ళం బొంగగాం గముచుకా(కల గొన్నమవై హభళాహళక౯ 
హొలహాల మజ్జణంచు హరు నౌదల నెక్కి మహావిషంబ._వై 
చెలకొను సీకు నివ్విరహి హీణీవధ దువ్క్మురమా ! కళానిఫ్‌ i 


187 


188 


189 


140 


141 


కం, 


తే, A 


కులశేఖర మహీపాల చరిత 11 


తమ్ముల"చేవం జెక్కి_గరుతల్పసుఖ మున” జక్క యాత్మ కాం 

తన్మ్ముల సింటటరగదొకి- జడచారి తార మ్యున నెక్కి పాంథజా 

తమ్ములమిాంద విక్కి. త.ణదాపహృతిం బుయిలోటదక్కి. చి 

_త్తమ్ముుల నుక్కి_వుండనక తజ్ఞులుదూతిన విక్కెే ! శనీ | 142 


హారి కేకుణ లి తెఅంగున 

నరసీరుహూవైరి దూరి నఖవెశ గని ని 

షూ రుణాత్నుం డనుచుషగమ్మణ 

మరు ను ద్రేశించి కవీతమూానన లగుచు౯, 148 


మదన ! తుర౭గవూూ శుక్రము ! మంగళ కావాళమా మయూరము |! 
న్మదకరిబ్బందమా పికనమాజము ! చం్యదనమిోరులా ఫ్లులా ! 

(ప్రదరములా సునుమ్ములు ! శరాననమైతనమా ! మృదుత్వసం 

పద లిటుగల్లియుక్‌ నతులపాలిటి బూతమవై తి వక్క_టా ! 144 


మధుపసంపదగుణపధితుండవగు నీకు 
సరసధర్శ్మగహో త్పాహమేల ! 
జడచారసాహ్యూలతు ణశాలివగు పీకు 
సన్మార్లవివారణ శాంతి యుల | 
రజనీచరత్వ జార్షన్యమ్ముగల నీకు 
మాధవా కేయణసనంబంధ మేల ! 
కృతపద్భిసీచయాహితవృ_త్తివగు నీకు 
శుక వచఃపరిచయాత్సుక్య మేల 
బాలికాచి త్త దుస్పహోభిల కీల 
కీల జాలోపమోద(గ కెళలి నలుప 
శరములేను ధరించె దుత్చాహమెనంగ 
శరమెజుంగవు దుశ్చారి శంబరారి | 145 


అనుపనుసౌరభమ్మున నుమాళి జగక్సి)య మాచరించి సే 

ర్సిన సుమనోభిధానమునం జెర్నుదలిర్ప నగంధవృ త్తి న 

య్యన భవదియసాధనముల కుసుమావ్యాయమండది డిందె దు 
రననహవాస మా క్రియ(బొనంగిన వన్నెయువాసి (గుంగచే ! 146 


క = 


కేన 


కర 


తృతీయాశ్వాసము 


నల్ల వ నోటుపజుపం జూచెవవేసిం 
బల లవ క్రీ నోటుపబుప లేము! 
మల్లీలకాంశమ్ము మణుల నేసెదవేని 
మల్లిలతాంతమ్మె మనుపలేమె ! 
యిబ్బమ్ముచేయూని యరమఃజూవెద వేని 
వదనాబరోచుల౯ బొదువబేమె |! 
కువలయంబని మీము దివుర నేసెదవేని 
కోవలయంబనియేము డిన్రరలేమె 


సీవశోకమ్ముగాని యు(గ్రనియతిం బూన 
సీవ శోకమ్ముగొనధాటి చెరప లేచె 
మారణములిటు వమె శన వమూారణములు 
౧ ౧౧ ర ౧ 
పరిహసింతురు నినుజూచి పంచబాణ | 


తాలిమి చూజణిబోవ( బరి తాపము/హా ర్చెదు మానస సమ్మునన్‌ 
చాలిశుం జేనియున్‌ దనదుపట్టు దపీించుచి ! నిన్ను బూజుగా 
చేల ఛవచారీర మొగి సీశుని మిక్కిలి కంకిమంటచే 
(గాలకకాలటన్‌ గొజవిశె వడి వేడిమి సూపకుండునే |! 


ఫరోరంబగు కుసువముశరా 

సారమ్మ్మునం గప్పి ధైర్య సారము: దప్పన్‌ " 
బోరుడుగ వక్కటకటా | 

మారు(డవ య్యెదనొ మాకుమారుండవయ్యున్‌ : 


మానిని* ఫాలవిలో-చనలోచనరోచుల భన్మనుయంబై మేనాకటన్‌ 


సోలక[ చాలక గాలిపిశాచము వొప్పునగుప్పునం (గొందలీరుం 
గోలల గోలలనేయుచు డాయుచుం గోలుమనంగి యెనంగెడు నీ 
హ్హ్‌ 3 

అలలను జాలము గాంచిన [వాంచులు చెట్లని తిల ఛావభవా | 


అనుచునొకళ ట మోనేతనుని రోవ. 
భాపణమ్ముల నిరసించి భయదలీఅ 
నెమ్మి నేతెంచు దక్సిణానిలము దలంచి 
భోోయజామత్యులు విందింపందొడంి రప్పుడు. 


147 


145 


149 


151 


చం, 


న 


కులశేఖర మహీపాల చరి త 


రాణం “౧౦వ(పుగుబ్బలిం బొడమి సార[గాహివై సారస 
(శేణిన్‌ సారభ శె 2 తషనంవదల నాశ్తేమించి లోకుల్‌ జగ 
'త్చా/ణుండంచు వచింతు ర కణం తథ్యంబై నం _వాంథాంగనా 
(వొణంబుల్‌ గొన నెట్టు లోర్చితివి దుప్పా/రంభ ! *మందానిలా ! 


అహిత్యప్రార్థన మాచరించి మలయాఖ్యమోమ్యుుధ లేం ద్రము నన్‌ 
బహుభోగి (పక టస్ఫటా మణిరుచి బాగ ల్భ స్రముల్‌ మాని దు 
స్పహాదంస్లా) నిషవహ్ని బూని విరహ్మ శాంకాంగ నాంగ వ్యధా 
నహబుద్ధిం జను బెంచెదింత కుటిలత్వం బెల ముందానిలా ! 


(పాణపదంబటంచు నిను భావమునన్‌ గణులింప్రచుండుదున్‌ 
(ఘాణసుఖమ్ము 'సేయుమికల గ స్తురిరంగసి మేనితావిచే 

చేణము నెక్కి పొమ్మచ చటి క్షణమూ తనె రమ్ము క్రమ్మణన్‌ 
చాణియుగమ్ముసాచి నినుం (యార్ధన చెసె సెద మూరు తార్భకా ! 


అకలువజీవననున మహానరసుల్‌ దనరార దూజదో | 

వికలముఖంబుగాగ నడవిన్‌ సుమన _స్తతి గెంటరదోచెదో ! 
(పకటరజోేవికానమున భాసిలు కొమ్ములం గాంగిలించెదో ! 
ఆకటకటా మహా త్త్రరుల కాకులపాటొద వెన్‌ సమిోరణా ! 


కూరభోజంగచంగములు ఫోజులు జీరలు వాజింజీఅగా6 
బారుష మేది కాలునిలుపన్‌ ధృతిమాలీ విరాలి జాలిపొం 
గారం గలంగుచున్న యబలాళిం. గరంచి మహాబలుండన ౯ 
'బేరును 'బెంప్రుగాంచుటిది పెంటితనమునువిరా నమిోరణా ! 


119 


159 


154 


155 


156 


వ, అని యి_త్తేజింగున బందుకందర ఎముందపవనుల నిందించి తత్పరిసర 
వర్తులగు మరాళచంచరీకశుకకోకిలమ్ముల నుచ్లైశించి యిట్లనిరి, 


కలువీంచి వినముగక్క-కు రాజహంనంబ 
నులినమ్ముగాడె సీమాననము 

ఫొదుకుపల్కు_లం బండుగొబటుకకు కీరంబ | 
యేవగించిన దీజు దీఫలమ్ము 


1ర్‌7 


1౨0 


తేన 


తే, గీ 


a 


కతి, 


క్‌౦6 


తృతీయాశ్వాసము 


పొనవు త్తత నెదుర్చంగ రాకు మధుపంబ 
"తెలియంజాలవు నీదు చేహబలము 

పంచమస్పూ ర్తి గారించ నేల వీకంబ 
సలుగాకలీవీకు. చేటపడుకులంబు 


చేల నడవడి దప్పుదు శేల ముగము 
గంటు మానుదు శేల మో కాబులరన 
శ్రే కన్నె జ్రంచేయరు మేలు మలి 
జాతులకు బక్షపాత మెచ్చట [ధ్రువంబు, 


వ. అని యుపాలంభంబు సేయు నవసరమ్మున, 


ధరణిపతికన్య విరహనంతాపభరము 
మది నహింపక వెన్నెలవముడువు సొచ్చి 
తనువు దొరగెద ననుచు నుదతివహాంప 
వలదు సాహనవునుచు నెచ్చెలులుగందికి : 


వొదివీకొని యూజుడింపుచు 

మదవతు లారాజక స్య మణిలందిగిచి చె 
మ్మృది కుసుమ య్య? 'జెర్చిన 

మదనాశుగ తాపత ప మాూాననయ/”సచ్రున్‌ * 


వ్యాకోణాంబుజలో-చనల్‌ బాదివి యాశాొ సించుపల్కుల్‌ మనో 
వైకల్యమ్ము నొకీంత మాన్సుతటి దుర్వారస్ఫుగచ్చం। ద్రికల్‌ 
పెకొన్నన్‌ వెత నశుతోయకణహుల్‌ రాలం గళంబెత్తి తా 
న్లోకించెన్‌ గలకంఠి కొకిలరవస్ఫూ ర౯ విడంబించుచుకా, 


వికలముతి నెద్దియును దో 

చక వగచుచు. జూచుచున్న జలజాశుల యం 
దొక నీలవేణి యనంజను | 

ముకురానన పక్క జలియ పోూము నిమురుచున్‌. 


అకటా ! రూపు ప్రభావరుచిర వ్యాపారయోగమ్ములన్‌ 
బకటింపందగు రాజకన్యక వికన్‌ గన్నీరుమున్నీరు సే 


160 


161 


162 


168 


164 


165 


థ్‌ 

ఖ. 

శ్‌ 
& 


డ్‌ నె, 


క్‌ ది, 


కులశేఖం మహీపాల చ ర్‌ 121 


యంకు సీనాయకు రంగ నౌయకుది నౌాయ్యంకాణి' దో న్తోర వమ 


క wh | ళ్‌ జా క మ 
త్ఫుకరాలాసము లోన్చు సీతువముం శాత్చుళ్యమ్ము వాటింపుమో ! 166 


హరిణా బేక్షణ ! వహొంనమయూ= భూ 
రకల నీకూర్పు న ర్లకులం చేతు 
మధురోనవ్వి ! భయకంద మందమారుత రతి 
ధవుల సీ విహిత బాంధవులం జేతు 
వనిత ! కోకిలమధ్యువత ముఖ[కూరవృ 
త్రముల నీ గాయకో త్తములం జేతు 
"కాంత ! నంతా పదువ్ము_ర చం[దికా పేటి 
కల నీదుకడం చేటికలుగంజేతు 
నతివ మునుసీకుం బగవార ల నవారిం 
జవిపు పీక్తింక ఛృత్యుల. "వేయుదా'న 
గంగవిభో నిన్ను గూర్చు తెణుం గానము 
పగవవలదమ్మ యెనుగలుగ శుభాంగి |! 167 


చెలియ మనోవ్యథన్‌ వెతల? జెందంగ నేటికి నన్నుమున్ను బెం 
పలరంగ శేలినటి బుణమంతయు: దీర్చెద రంగభ ర్లతో 
నలవడ సీను న దృరితవుంతయు. చేర్కొవి తోడితెన సీ 


ఇలను ఫఘటించు నుజ్జనకుండిచ్చిన ఫెచవవిద్య సెంపునకొం 168 


అవిన పీలవేణి యంబుజమృదు వాణి 
సూహాసాగరమున ముని*గియున్న 
నన్ను నుదదింప నావ వివెతివని 
రు 
పొమ్ము రంగభ ౩ పుగమునకునుః 169 


అని -కొంగిలించిఖౌని వా 

మ్మనుపమగతి సవువచ్చునంతకు నిచో 

ట నె నిలిచియుండువనారము 

భునవిగ్రహు త్రోడితెమ్ము గమలదశాక్షీ | 170 


19లి తృతీయా'క్వానము 


ప, అని యిట్లు ననుచితనక్కానమ్ములం సన. 'నరనీ మజీయు 
నయ్యింతింజూచి నీల వేశి | మనో 'నపాణిఏినృష్టము లగు బాణ వేణికల మునుగంజాల 
పొమ్ము చక వాణి నభిముఖుం చేయుమని ల లలన నయ్యింతి వీతృద_త్తంబగు 
విద్యావిశేషమ్ము నవలంబించి నభంబునకెగసి చనందొడంగ నంతనక్క_డ. 171 


శీ రంగపతి విరాళి 


చం ఎలమి మరుండు రంగవీభుంజెంతయు రాజసుత౯ా గురించి నం 
చలితమనస్కు_ండౌెజంగి సయ్యన నెయ్యంపుందియ్యవింట నే 
ర్పలరంం బరాస్సి సూనవిశీఖావళి పై యరగించు నంతకుం 
దొలుత విపాండుప[తరుచి దోంచె మురాంతకు నెమ్మొగమ్మునన్‌ , | ౨ 


ష్‌ 
ఫా 


మును నృపాత్శజ చెలునమ్ము వినినయ ఫుడ 

నెటీ మదులిడు జగద ఏమో మంు 

దలంగి క ఈ. నెలవుసేయ 

రంగనికి. గోర్కి__ యువతిపై ( డెంగలిం చె, 178 


కం ఇవ్యిధమున "రాజూ తజ 
దవుంల నుండియును దగదు గండ సిలిచిన 
ఇచే భలం దోంచిన మది 
నవ్వుకు నహషాన మగ్గలమయ్యున్‌ , 1/క 


వే మంధ్యాదిటూని యంబం ఫిధిం జనుమేటి 

మహా హ ఖభాశముజాల్ప సుూచుచుండే 

సెటిగినజలనిధిన్‌ బృధివించేల్సినదిట్ల 
మోహోబ్దీ వెడల నం'దేహమండె 

వ్రీచుక దావాగ్నే (మింగిన మహాోద్యుకి శాల 
దర్సకానలనముదతికి నులికె 

సక లదివ్యా శ్ర తేజము స చెడుజోదు 
నానరు పూ(దూపుల నోటువడియె 


తె, గీ, చటుల భేరీసప్యాన ఘోపమున కోర్సు 
బై ర్యధుర్యుండు కోకీలధ్యనికి నోర్చె 


కులజేఖర మహీపాల చరిత్ర 128 


నహహా! మెటువంటి ఘనులకునె న నొళ్క_ 
టా 
కాలమున గొన్న్మిపింతెలు గలుగకు న్న * 175 


న, ఇట్లు సీళెవథూమధురాధర ౧సమ్ము (గోల నుత్తిలపడు చిత్తము 
నిలుపనోపక ఫల(వసూనకినలయాభఖి రామంబగు నిజారామంబునం బొద్దుగడపం 
దలంచి రంగవల ల్ల భుండు విహుంగపుంగ వన్క_ం౦ధంబున నిజక రాగ పతితం న యతం 
డొక్క_రుండు 'సహాయుండుగా మందగమనంబునం జని సుమనోమనోవారంబులగు 
నచేకానోక హంబుల ననలోకింపుచు నంచరించువో నొక్క..యెకః రంగపతి విహగం 
పతితో నిట్లనియె. 176 


ఈ నాకు నెబుంగ(జెవ్ఫుమడే నొలుక లె ల్లైద6 గానుషిం = 
ర్వేకర నైరి | |! యంచు నారి విన ్యయ మంద రంకవత్కె.. శో 
భాకరమైన సల్ల వచయందబిడి చూడు మశోక మన్న, న 
పోకవీయోగిచి ఏ త్తమున నోకముసేయు నశోకమళయ్యు నే ! గ 


చంం రజ మెగంజల్లి వేడిమి ఛభంంవీడి పాతకు లె నియోాగికిన్‌ 
గజిబిజి "నీయు దీని నెమంగం జెవ్రమయ్య న సుపర్ణ! సావుడున్‌ 
భుజగవిరోధి నవ్వుచు ననూనసుమ్మవజ సౌర భంబునన్‌ 
[అజ నలరించు శేతకులు పాతకువే ! జగేకనాయకా | 178 


ఉ. అతత పాంథశ్రోణితమయాకృతు లేర్చడియున్న భూతిసం 
ఘాతము నిల్పెం గ శ్చైదుటం గన్లొను మోవన స్‌కు నిజ్ఞగ 
దా )తమునందు బూతమెదురంగ లదే! యిని నూత్న పల్ల వ 
(పోతములై న భూతములు బూతములే నవపద్మలో చనా | 179 


ఉత్చాహా, ఉల్లలద్బ హుస్సులింగ క్రో గలీల లేర్పడన్‌ 
గోళునాజఆ నార వహ్ని కీల పెంపనక బత 
ద్భల్ల భుండు పక్కె_మెచ్చువచ్చు కోరకమ్ముల౯ 
ఫుల్ల నల్లికామత ల్లి పుష్పవల్లి కేశవా ! 180 


వ, ఇపింధంబునం బల్ల వఫలకుసువు వినసరభారో చారంబుల భూారుహాంబు 
లంచేరి పకటించు శుక శేకికోకిలాలాపమ్ముల వలనను గమలసారభవిలసితంబై చను 


124 


త్ర తీయా శా్యానము 


'చెంచుములయాసిలమ్మువలన ను బచ్చనిబుతుండడరించు పిదిపు-లుకులవబననుం బొడ 
మినయలజడికి నాలుసిలుపంజాలక దలశుచున్న హాం నై వలసిన 
ఇమమొకళా యెడ " గుసుమితెలవంగలకొ వేష్టితమ్ములును బుమ్బీత మల్లి కావితానపిలసి 
తమ్ములునగు సికుంజనిచయంబుల మంజులంబగు మధ్య దేశంబున శోభిల్లు తరుణ 
చూత శీత లచాయం గనుపట్టియున్న చం; దకాంతశిలావిరచితంబ" పతర్షి కోపరి 


భాగమ్మునం ఒఆిాచిన పల్ల సవశయ్యం చేర్చి ఖ గేం దుండు నిజగరుదంచలంబుల 
నాయాసంజెడల వినరుచు నిట్లనియె. 181 


తే గీ శుక మెజుంగనిఫలములు వీకమునోటి 


కగు 


శం, 


ci 


గీటు లందనిచినురులు తేటి లేన 
లానంగానని కుసుముముల్‌ వాంనగరులా 
జెదరని సరోరుహూములు డెచ్చెద మహోాళ్ళ్మ ! 182 


అనుటయు రంగవిభుం డీ 

టను ప్యతరథావతంన ! యల్లప్పుడె చె 
ప్పనె కుల శేఖరభూవర' 
తనయానఠభోగబాంఛ దలకొనె ననుచు, 


మదికి నది పల్యలం బై 
నదియె మున్నీ టి తెజగునకా జెంపజ యు 
QQ రజా 
న్నది మోహరనము నేనా 
సుదతిన్‌ వరియించు తెజుం౧స జొప్పడదనఘఫఘా ! 15 


అయిలతి ౩ మ్మూూపి యమృతమానిన( జాం 
సమధిక ఫలరసాస్యాద మేల 
నానమూానివీనుణి వూముమూర్కోన6 జూలు 
కమనీయపద్ధు సౌగంధ్య మేల 
నాబోటి నును జెక్కుు లంటంగల్రినం జాలు 
పల్ల వాలంబన |భాంతియేల 
నాలేమః గౌగిట నలవరించినం జాలు 
తనువుస్సమాలిక దాల్స నేల 


కుల-పేఖర మహీపాల చరిత్ర 125 


మేన్‌ య్‌ల పిభఖుములు తురగంబువేల పే 
వచచితరథ మేల రత్న వార్ము వము ప్రే" 
"నేల నన నేల వీళావథూలలాము 


గ కొనియెనేని నిన్ని యు: గలుగవలయు, ప్‌ 


చం, అసిన ఖం దుఃడిట్లనియె నక్క_ట "'బేవరవార లాసతి 
చ్చినపని వకాళించాల్చి కుల కేఖరభూ వరుం డాత్శకన్యం దో 
డొని భవదీయనన్ని ధికి గొబ్బునం RO యం 
తనె కుశలముగ లైను వృథా విరహ్మశను మందనేటికిన్‌, 186 


తే, గీ, అనిన లశ్రీ గృశ్యరుండు ఖగాధినాథ్టు. 
బలికె వినుమున్న మున్ను నేభావవీధిం 
దెలిసియుండంగ నంకిలిగలి7 నొకటి 
యదియు వినువింతు నీకు నెయ్యం బెనంగ క 187 


క౦ంం వియువతినై న శన 
(పొయంబగు హృదయ మిందిరా బేవి నప 
స్నీయోగమ్మున కోర్యదొ 
కో యని వెజంజెంది యూరకుండితి ననఘా ! 158 


వ, _అనిసలికిన వె న జేయుండిట్లనియె, 189 


శా, శ్రీభూసీళలు మున్‌ నపత్నులగుచున్‌ సేవింపశే! నిన్ను నీ 
భాభామామణి డా వరించుటకు లీలన్‌ రాజక న్యాక, లిన్‌ 
శోభి ల్లెన్‌ వెన నిందిరారమణి మెచ్చుంగాక సంపద నో 
లాభమ్ముల్‌ గృపసేయు టేవికి మనోల్లానమ్ము గాకుండునే ! 190 


వ అనుటయు ఖగవల్లభువచనమ్ములకు. గలంకదేణిన మనమ్ముతో 
వికసితముఖుండై. మధుసూదనుండిట్లని యె, 191 


కం, పతగం[ద | సేసఖిత్యము 
కతనం జతమయ్యె హృదయగతనంశయ ను 


కం, 


కం 


తృతీయా లట 


య్యలేవం బరిణయఘయుయ నం 

“dC (బయత్నమ్ము "సీేయ'గావలయు సి'కన్‌ : 
వ. అని పల్కునవసరమ్ముస, 

నృపకన్య మున్ను పనిచిన 

యుపకారిణి గగనవీథి నొగిశేగుచు రం 
గపతిం గనుకెట్లాకొ | య్‌ 

నెపమున భాషింపనగు న నేకజన్గులలోన్‌ 


ఆరమణీవతంనమున కాత్శహితముగం 'బెక్కు(వీలితిన్‌ 
దూరవిణార మించుకయు.దోంచదక రంగవిభుండు వేడి; చే 
"వేరులం గూడియుండు తిరువీథులనేగెడువేళ చితవి 
ద్యారతు లేగుబెంతురు రవాన్యవ చోర చనల్‌ భుటించు నే ! 


అని వితర్కించువేళే నల్లడియె విరుల 

తోట యచ్యోట ఖగరాజుతోడ రంగ 
నాయకుడు నంచరించుచున్నా (డు సిల 
-వేణి |! పొమ్ముంచు నశరీరవాణి పలిశె, 


ఆపలుకుల్‌ మనమ్ముునకు నచ్చెరుపాటు ఘుటింప న్యభపీ 
దీపథ ముజ్జగించి జగతీస్థలికిన్‌ వెసడిగ్ని వార్చిక 

న్యాపతి సంచరించు తెబిగారసి నిల్మడనేళంగాని నే 
నాపృధివిశఫుతి చరితామృతమున్‌ జవిచూప నెట్లగున్‌. 


అంతట నోకయీోారమున 

నంతర్షితలీలం డాల్చి హో ! సీళానీ 

నుంతిని యనికూర్చున్న ము 

రాంతకు పలుకాలకించి యతివ మనమునన్‌, 


నక్క-_డివింత భూపసుత నెన్నడుదూచె భమయిజెంటె! సీ 
చక్క-నిసామికిం చెలియ చక్క దనము మదిం ఘుటింప న 


194 


195 


197 


198 


199 


కం, 


కులశేఖర నుపీ+పాల చరిత 127 


వీక్కు_లనుంశి (కువ్యుణు సుధీ గు అవంకుఘ్రూక్‌క్‌ "ఆ న్‌ 
మొక్కీ. యెజు౦ గ వెప్పుటళి హుం న్న్న యెజుంో గ నయ్యె నయ్యుకున్‌ , ౨00౮ 


అనుచు ఛభయసనం భముంబులు 

దనమది మువ్పిరిగొనంగ6 దరుణిముణి య 

లన నడుగులిడుచు6 జనియెన్‌ 

విసయాన్యితయగుచు రంగవిభుం డున్నెడకున్‌, 201 


తే షీ వచ్చుచున్నట్లి విరిబోడివలను సూచి 


mh 


భూపక న్యక హ్యాదయనం తాప ముడుపం 
దలంచి యేతెంచు నఖయాట దనదుదివ్వ 
చి త్తమున గోచరిం చె లశ్షీగ్సవిభునకు, 202 


పరిపూర్ణ చం దబీ బవ నందు చెరనులె 

న్నంగంాచు సుందరానన వు. వాసి 
క రదుల నత్సరోజద ళమ్ము ల హాసించు 

en 

వినులవిశొలచేతములవాని 
క ముసీయపద్గరాగమణిద్యుతుల మించి 

రాణిం-చు సరసాధరమ్ము వాని 
ఇారికంజా కరన్నూ. రినోడించు న 

లే శ ఒళ్ళు స వ 

త్యున్నతదిర్హ బాహువులవాని 
చి న్నానంను చిన్నినగ వులు వ న్నెలలకు 
నన్న లునుదమ్ముులును "జేయున టివాసి 

లు 

రమ్య నుగ శ య్య ళసార్చున్న రంగపిభుని( 
గాంచె బూబోడి కన్ను లక అవుదీజు, 208 


కని ఛభయకాతుకమ్ము లెనగన్‌ వెసర్యగమ్మిన నమ్మచాశువుల్‌ 

కను గవనిండం బర్వితొనుకన్‌ గాలుకుల్‌ నిలుపోప లేమి. జ 

యన నునుజెక్కు.లం జెరయ నంగకముల్‌ పులకింప రంగా 

ముని చరణాంబుజమ్ములకు _యముక్కె_ నరోజడశాకి (గక్కు_నన్‌.* 204 


128 తృతీయా కాాసము 


కణ, 1 మొన్మి= నిలీచి యి క్రేవుని 
వెక్క.సమగు “వేజమునకు నఆదుదు మడిలో 
(సుక్క తలవాం-చి పలుకసి 
యక్కో-మలి 'తెజంగెఅంగి హరి యిట్లనియెన్‌ , ఇగన 


&, ఎందు వసించుదానవిట కీగతి రాణబనియీమి కుందమా 
కందనుధూక చంపక వికస్యరవానన విందుగోరి సీ 
విందు జరించెదొక్కొ. ! మజియింకొక కార్యభరమ్ముపూని ౦౫ా 
చందమున నెలంగదవొ చందముఖీ ! భయమంద నేటికిన్‌ 206 


"తే. గీ అనుచు రంగేశు. డానతిచ్చిన మృగాక్షి 
ముదము సంధిల్ల 6 గరములుమోడ్చి సలికె 
సద్దుణాధార |! సాధురక్‌ణవిచాం ! 
కూర్చిందళుకొ త్త మనవీ వేకొనంగన వలయు, 97 


నీలవణీ సీళావృత్తాంతమును |క్రీరంగపతికి విన్నవించుట 


pe 


కం, (నిలయ ! సీమసన్నిధి 

చేజంతటిదాన నట్టిదిట్టిదియనంగా 

నైనను నొకనందేహము 

పూసి యిటకు వచ్చితిని (పఘాత నాకా ! 208 
ఉ, హేలి నరాతినిర్శథ నహేతుపర్నా క్రమ శాలియ యశ 


శ్లీలనయార భావముల చెల్యగ సిక్కుల సఖ రావసీ 
పాలునిదేవియెన కులపాలికకున్‌ జనియించి బాల వో 


5 షా దు ఇన వ్ల యే 
భాలరితాంగియి పెరిగా వాలసుభాకర శేఖ నె ఖరిన్‌ , 209 
ప్రీ ఆయింతో కచగాా వారూశిం గనికాె 
1 య ee “Sm 


గజకుంభములు ధూలళింగప్పిషఫొనుట 
యాలేవు వపిఖకాంతిం బోలంజూలకకళదా 
వనజారి కడు కృృశ త్యమ్మునాొం బె 


కులశేఖర మహీపాల చరిత్ర 129 


యానాతి లోచన థ్రీ నోటువడికడా 
కవులముల్‌ జలములలదలకుండె 
నాబోటి పలుకుల యలవటుంగకకచఊా 


చిలుకలు పంజరంబుల వసించె 


లే, గీ, నాచలచ్చూర్లకుంతల యర ఘీయుగలి 
నులికి చివురులు శాఖా(గములం జలించె 
నా క్ర్లలికి మధ్య భాగావలోకనమున 
'బెదరికాదె మృగేంద్రముల్‌ బలముసాచ్చె. 210 


వః విధమున నయ్యింతి చెలుపమ్ము గాంతకొంత యజీంగించి రమా 
కాంతునితోనిట్లనియి, 211 


తే, గీ, మతికొలంది నింతి యవయవ(పతతి బోేల్పం 
దోంచె నివికొన్ని నదృశవ స్తువులు సాటి 
మున్న తెలిసిన సర్వజ్ఞ మూర్తి ప్‌ 
వెటింగినను నాకుందెల్ప వే ! రంగనిలయ | 212 


వ. అనిన రమావల్ల భోండిట్లని యె: 218 


“లే, గీ, లేవు సుగుణమ్ములెన్న పులోవజాది 

సతుల నెబులగ-వె పత్నీ ప్రశంన సేయ 

నాకు నుచితకంచె చెలియ సాొందర్ననుహిమ 

సీవెచెపు మేనువినియెద నీలవేణి, 214 


కఠ, అని తనునియమించిన న 
వ్యనజాయతనయన రంగ వల్లభుని గనుం 
గొని ఇెప్పందొడలా భూవర 
తనయావుణి రూపనంపదలు తెలీయంగన్‌. క్త] 


మ, రమణేీవేణికడె నెదుర్చు మధుషవ్రాతమ్ముల న్నారుండ 
తముడై తోంచిన వాలి కశ్తుదుట రాజన్నా సికాచంపక 
17 


180 


నం 


|భమదో(పన్‌ 'వెజగంది వక్త్రశతప్యత (సాంతయు క్రిన్‌ సఖి 


త్యము వాతటించెననంగ ముంగురులు ద త్భాలమ్మునన్‌ బొల్పగున్‌ . 


తనముఖ్యా న ము లింతిలోచనములై త _త్తీద్యువాంతర్వి భే 
దనమున్‌ దృక్చరసం డిన జెనుపం గ ందర్ఫ్పుండి కేలంచు Gl 
చిన పుం డేతుశ రాసనములు స్థ ఏత స్నేహము ల్రై యతీప 
ద్ధని దేశమున నిల్పిన శ్రైసంగె సవమ్యుగ్భూలతల్‌ బోటికిన్‌ 


విరహిత సౌరభంబగుచు వెల్వెలంబాజు దిల్వపసూనమున్‌ 
జరదళినంఘనంగ తింబొనంగని చంపకమున్‌ దలంచి ని 
ర్భృరబ హుగంధలస్టై ముఖపద్మవిలోల మధు వతా వ్‌ దా 


నరసి మృగాక్షి నాన పరిహాసమొనర్చు నిజోోపమనులన్‌ , 


నవనంఖ్యాకృతితో ననంతగుణమాన్యమై ఇ శ్రుతి ప్రఖ్య ద 
మృ వలంబించుట పీనుతెన్న శతప[తాకారమున్‌ రూపరూ 
పవదర్షగవాశ క్లి మాశేె తగు గర్భం బేలనం చింతి క 

న్లవ కిన్మ_౯ గడందోయు నట్టులమరెక౯ా గర్జాంతవి శాంత మై, 


చిలుక ముక్కు_నం జిందరల్‌ సెయుసట్టి 
దాడిమిోాబీజములు ముంటి దారి-జూఫు 

ము త్రెములు విచ్చిచను మొల్ల మొగ్గగుంపు 
రహి నముంబుల పూబోడి రదనములకు, 


ఆరమణీముఖంబు సరియందురు మోవికింజూలనంచు నం 
భోరుహూ వుంబులం దపముబూనుట రాగముజెంది రత్న మె 
సీరనమాటకున్నగచి నిస్టురమైనగతిం దవపించి ని 

ర్భీరుత వింబమై యధరబింబవునం జను కంబుక ౦రికీ క 


స్థాణుశిరము్మన న్ని యతిసల్సి తమంబెడల౯ా బుధాన్నని 
(శాణన మాచరించి జనరంజనతకా శుభుండయ్యు. జందురుం 
'జేణము దాల్చియుస్కి_ హారిజేశ్షణ (పనన్ని మోము నాటిక 
నాణము జెందండయ్యె నలినంబది పంకజ మెన్న నేటికి౯ 


216 


217 


218 


219 


220) 


221 


222 


కం, 


కులశేఖర మహీపాల చరిత 181 


వదనము ఫఘనసారసంత 

పదనిగళము గళము రుచిర పటుశ ఖక ళా 

స్పద మాపదంబు నేనలి 

మృదుబిన కాండము లంబుచేకుణ భుజముల్‌ 223 


సౌవర్లకలశముల్‌ సరివచ్చు శిఖశిఖా 
క్రమణకల్సితములు గాక యున్న 

వనజకోకము 'లెన్నవచ్చు. జంచలచంచ 
రీక్ర శేచిత ములు గాకయున్న 

గజకుంభములు సాటిగాంచు. దుండోజి త 
(గానధూసరములు గాక యున్న 

శై లాగ్రముల్‌ బోల్ప్చ్ప-జూలు నివ్నూన్న తా 
కారభఫరోర నులు గాకయున్న 


తే, గీ కాంతిసౌపవ నమతాతికళిన భావన 


తే గీ, 


నం 


© 
కలన నొకొొక్క- ధర్మంబు గలుగజూచి 
కొత తెబుంగక పూంబోేడి కుచనవమూన 
వణితి నెన్నుట యుచితమే లః 294 


(పబలంబై చెలి యావనామృతర్వురుల్‌ మెపె మెయింబరగ నా 

భి, వీలావర్త వీఘట్ట తాపి వెల నుద్య్భ _త్తి౯- బయల్నా కుచుకా 
సాబగొప్పకా వళివిచిక ల్లడచి యచ్చోటకా సగంధ_న్తన 

_న్తబ కాంత స్థితం గాంచినా. జెలికి నందంబయ్యె నూం౭గారొగికా, 995 


గగనమై తోంచు నయ్యింతి కానుతీజు 

స్వాలిపథ మందు వా _కీక స్థగిత కాంచి 

కొనల వేలెడు వ్యజంపుగుంఫపు లెల్ల 

జుక్క_లై త్రోయ నయ్యింతి సాబగు తెలుంగు, 226 


వలుదమెజుంగుచన్ను లిరువంకలం గాంచనకుంభముల్‌ బొవుల్‌ 
నలలితచాపముల్‌ గళముశంఖము పల్కుులు క్రోకిలో క్ర లి 

టల లెడు గాంతమేను కసుమాయుధుండుండు పసిండికేజు నం 
చలితరథాంగ మింతికటి శాతశరమ్ములు చరూడ్కు_అెన్నంగన్‌. 927 


182 


తృతీయా శ్యాసనుః 


"కే గీ రమణి రూపమునకు నోడి రంభయొకతి 


కొం, 


భం 


కం, 


డ్‌, 


కరం 


యులికి కనుముయ్యదయె వేజొండు రంభ 
కన్య యూరుభయంబున( గదలికదలీ 
కదలి యనుపేర నేంటికి. గదలుచుండు, 


ఆహితగుణజంఘలకును 

గూహాకమున నోరు బెజుచికొని కలహకళా 
"వాూాహమున నజచుచుం జోడు 

కాహళములం బోల్ఫ నుచితేగ తియ్‌ చూడన్‌, 


నరవిం [బవాళ మాత శ్రరుచినంపద పేర్చి దదీయవిస్సుర 
చ్చరణతలమ్ములం గెలుచు సాహనమూ6ది సిజాంగనంగి ని 
ష్టురతం దలంచి క్రమ్మృతినచో దనమార్ల వరాగయోాగని 
ర్భరత నెదిర్చి పల్లవము పల్ల వమయ్యె సరోజనంధికిన్‌ * 


ఆయింతి రూపిసణ రే 

ఖాయుత సౌష్షవము తోచినంత తెలికితిన్‌ 
వయేల సీకుందగు చెలి 

తోయజముఖ క్షీవ్రు దగుదు తుల్యాకృతులన్‌ 


సాంములు నున్నుకొందజు భ వద్దుణరూ పవిలానముల్‌ నృప 
గామణి చెంగటన్‌ బెలుపంగా. బీతృనన్ని ధిం బాయకున్న క 
న్యామణి విన్నవమ్మాత్ర హృదయంబున మత్పతి సిస్టి తాహిత 


సోముండు రంగభ_రయనుచుం దలంచెన్‌ దమి చెంగలింపంగన్‌ , 


రంగాధినాథ ! చటులవి 

పహాంగేందతురంగ ! విలసితాంగజనిభది 
వ్యాంగ ! నినుబాందుటకు నీ 

శౌంగన తవీయింపుచున్నయది మదిలోనన్‌ , 


హో ! జగదీశ చాలతడవాయెగడా యిట “కీను వచ్చి యా 
రాజకుమారి సావాసికురాలుగ బే ! తనువలి యింత శే 


228 


229 


281 


282 


288 


కులశేఖర మహీపాల చరిత 


"చమూ జకు. దెచ్చునొాక్కొ వురుండుద్ధతుండోర్చు నె ముద్ద రాలు ! ఏ 


(₹ాజితదివ్యమూర్షివి కృపన్‌ సెలవిచ్చిన బోేయివ కెదకా, 


మూానిని, కోకిల కోక బలాక కులార్భటిం గొందల మంజబెడిజెందదమున కా 


కం 


4 


C5 


దీకొను గందపుగుబ్బలిం (బమ్మిన తెమ్మెర తావుల యుమ్ములికళా 
మైకొని చిన్నెల యన్నెలవెన్నెల పర్విన నోర్యని వేదన. ౯ 
ఆకలవాణి తపింపకయుండునె ! యారసిపోరిది లోకపతీ ! 


అని సీలవేణి పలికిన 
వినయో-చికవచనరచన విని యుత్పాహం 
బున హృదయమలర నవ్వుచు 
వనజామయుండిట్టులనియె వసి తామణితోళ౯ా, 


సంగతిమూాటు సభ్యులు (ససంగవశ మున మెచ్చుచున్న స్ప 
భాంగన రూపసద్దుణ సుధాంబునిధిక మదిడిందయున్న న 
న్నంగభవుం డెతీంగి కుసువూన్త్రృము వేయం గలంగికాబె నా 
రంగ లవంగలుంగ వనరంగవిపారము గె | నోములీ | 


ఇ్రంగితజ్ఞురాల ! యింక వేయు చెప్పంగ 
నేల యనయటకు నేగుబెంచి 

శీ తితలేందతనయం జేకొనియెద వేగం 
జనుము చెలియ నంతనమున ననయ. 


వ అనుటయుః 


సాంమో ! మా రాతనంయ్రుకు 

సేమం 'బెనగంగ ముదము చెన్ను వహిం పకా 
శీముఖప| తిక యొసంగవు 

నూ మధు దై ఆ్యాంతకుండు నగుచుం బలికెన్‌* 


అంచిత సారభ స్ఫురిత మైన మృగీమదక ర్లమతబు న 
లించి సనుంచి తాత్మనఖలేఖనిచే నొక వృ _త్తీపద్ధతి౯ 


188 


284 


ఐవర్‌ 


286 


287 


288 


289 


240 


184 త స తీయా శాన ము 


గాంచన శేతకీ కుసుమగ ర్భృదళమ్మున (వాసి చేను కి 
మంచు నొనంగె నాతట మురారి సువాతణికి సీల వేణికి౯ా, 241 


వ, అని యి _త్తేజింగున రంగపతి యానతియిచ్చి వీహంగప్రంగవ సమార్పి 
తంబగు లేంజివురులం బొదివిన కసునుమూలికానిచయమ్ముు నీల వేణికి సబహుమాన 
ముగానొనంగి నీలావథూ మణి నూజుడింతువుగాని పొమ్ముపామ్మిని యానతిచ్చి న 
నెలంతశీకాంచునకు (మొక్కి. యమ్మ హాత్యునిచేత ననుజ్ఞాతమై _నభమ్మునకు 
నుద్దమించి చనునెడ నంతనట సీభావభూటి విరహభారపరి శాంతయె యుండుటం 
జేసి నెచ్చెలులతోనిట్లని యె, 242 


ఫాం ఆకల్లార్చ్పందొడంగె వముందపవనుండందంద నూనా,శ్ర్ల భో 
(దాకాచం్యనులు దోడ్సడళా గినుకచ్చే రానోవ్ననే ! తదృయో 
(దేక తమాంతికి నీల వేణి, విభుం దో జేేజంగ నేగె౯ాబనుల్‌ 
గాకున్నకద రాకయున్కి_ యని యక ,-౦జాన్య చింతింప(గకళా, 248 


వః అనిన నవ్చేడియతో నచ్చెలులిట్లనిరి. 244 


కిం, చబాలామణి! మదినెణుయగక 
సీలో వగౌపీల కార్యనిర్య హణక ళా 
శాలినియె సేమంబున 
సలోనన నీలవేణి యే చేజంగ౯ా, 245 


వొజసీయవఅెగ బె శుదాంతమందిర 
దా ఎసుర్తినకే మహోోేద, గభటులు 
చడమాయవ లగ దె యింది రోవిభు. గొల్వ 
బడిబడి నే తెంచు భాగవతులు 
వమోటాడవలెగ జె మదనమోహనమూూ ర్చి 
తేటకన్నుల నింతిం చేతిచూచి 
తలయూంచవ లెగబె తగినకార పింబంచు 
తాలి చేవలయూూరు తల్లి గారు 


PAU 


చే, తెలివి నూహీంప నిన్ని పట్టుల నిజ[ప 
సంగఛంగుల సవరించి రంగవీభుని 


కుల శేఖర మహీపాల చర్నిత 185 


మాననమ్మున సిమి మమత జేర్చి 


వేగ నే తెంచు మనసీలవేణి యబల! 9246 
మ్‌ అని యి_ త్రేఅింన జెప్పిరనిన గ రుపరుష్థ “లై జూచి శెహ్య(పవరులు 
తటువాలి చరితం బెట్టిదనిన వినుండని చెప్పందొడంగె. 947 


శా, సుగీవాసిలనందనాది సుభటస్తోమ పియా త్వావా ! పం 
_క్తిగ్రీజేంధనవీతిహూో త్ర | విబుధస్టేమావహా ! శంకరో 
దగోప్యూసనిరానభాసుర | జగత్సఖ్యాతచారిత్ర ! అ 
త్న) వేయకముఖ్యభూపణ లనత్వౌెందర్య పాథోసిథీ 248 


కం  'రాజదాజతనగ సుర 
రాజేభాజాశ భుజగరాజ (తిదివ 
య్బాజ వృుగరాజ భవశాం 
భోజ ద్విజ రాజ నద్భశ ప్రుంఖతకీ_ర్రీ | 249 


మాలిని, అనుపవముగుణసాండా |! హాంసవం శాష్టిచండా | 
వినిహతరిపుసేనా ! వ్మృపపుతాసుడానా ! 
మనసిజరిపు-కౌయూ |! వమూనుషపాళర్చావిభేయా | 
జనకనృపకువూరిీ ! నమ్యుగానంద కారీ 1 250 


గద్య, ఇది శ్రీరామచందకరుణానిరీకణ సమాసాదితకవి తావిశేవ "కేపాన్యయ 
(పదిపక వెంకటాచార్యకుమారక రఘునాథాచార్య్యపణితం మైన 
కుల శేఖరమహీపాలచరితంబను మహాప్రబంధంబునందుం దృతీయా శ్యానము, 
251 


కులశేఖర మహీపాల చరిత్ర 
చతుర్దాళశ్వాసము 
శో 
(శీరమ్యుముకుట రత్న 
స్ఫారద్యుతి విజతభానుభాను వజ ! లో 
-కారూఢకీ ర్తిసౌరభ ! 
సారగుణావేశ ! జనకజాహాదయె శా ! 1 


వః అవధరింపుము గురువర్యుండు శిమ్వులకిట్లని యె నట్ల న్నెలంత విరఫహా 
ఛారమునంబారలుచున్న యెడ, 2 


సీలవేణి సీళాదేవియొద్దకు వచ్చుట 


మ. _ వారివాస్తాబ్ల నియు_క్ష నూత్న కుసుమాద్యన్మాలికావాసనల్‌ 
నరవిం బై పయి (గమ్ము చరం జెలులాశ్చర్యము్జునన్‌ నల్‌ 'బెనల్‌ 
బరికింపన్‌ దివి నీలవేణి ననువొప్పన్‌ గాంచి రచ్చో నభోం 
తరనిర్భన్న వ చంద రేఖయన నుత్పావామ్మువాటింపగన్‌. త్రి 


ఉ, రంగ వ రేణ్యద త్త సుమరాజి సువాసన ము న్నెసంగంగా 
నింగి దొణంగి వేదన మునింగి మనంబుగలంగియున్న నీ 
ఛభాంగన నంతసిల్ల ధర నంఘులిడన్‌ డిగివచ్చు సీలవే 
ణిం గని బాలి కావముణుల చన్మునముల్‌ పకసించC (గక్కునకా, 6 


&. -కాౌం-చిలిం గాంచనాంబరు విక న్యర విగ హుం గాంచికాగుణోే 
దంచితమధ్యు రంగవిభు నద్భుతమందుచు. జెంతసేరి సే 
వించితి నీదు రూపగుణవ్మి భవువైఖరి సారసా5ం గ 
_ర్తించితి నిన్నతం డరుగుచెంచి వరించుట సంభఘటించితిజా. 7 


కం. అను పల్కు_ లవుతరసమై 
తనవీనులం జొచ్చి హృదయ తాపముడుప న 


Ge 


ధక్‌ 


కరం 


వి" 


కులశేఖర మహీపాల చరిత 187 


a. Shes ag కుతుకయు 
దొనుక-౫ నన్నీ లనే: షష నిబ్లనియెక్‌. వి 


ఇందుసి భాన్య ! రంగవిభు నెయ్యెడ, గాంచితిపీవు సూచి యే 

చందమున న్వచించితివి సార పరాఫొకయింతబేక గో 

విందుడు చిత్తగించెనె ! విభేదవిచారులు గొందజణయెడన్‌ 

జెందరుగా ! ననున్‌ గరొణ చేళొనవచ్చున కే తలోదరీ ! 9 


వః  అనిపలికిన సీల వేణి యిట్లనియె 10 


రాజముఖీ ! మనోహరుని రాకలకున్‌ వగపేల మేఘవి 

(భాజితమూ ర్తి నీదుపరిరంభ ము గోరుచునున్న వాండు ము 

న్నే జప మేతపంబు రచియించితొ ! తత్సల మబ్బెనేడు న 

వ్యాజమనోజ బాధ 'లెడ మయ్యెంజుమిో జలజాతేలోచనా |! ll 


హారిగాంచి వేడుకొనుటకు 

నరవిందదళౌక్షి మోర లట్టనుప నభోం 

తరపీధిం జనంగ విభాం 

కసి రుచిగములైన మణులు కుల్‌ సన్‌ మంద్‌, 12 


మ్‌ అప్పు డేను "వాలగుపడదుచుండు నంచు, 18 


మానవతీ ! మజిన్‌ వెజపుణూనుము మింట జరించు సిద్ధవై 

భూని కదంపతేుల్‌ అ చు వేడుక నాశ వో జే. 

నాది నమంబు చేసియుస బొమమ మని క్రీడయొనర్సు చున్న క 

మె నొకకోొన్ని రత్నములు (బమ్మిన చో వెజగంద శేటికిన్‌, 14 


న. అనుచు నిరువురు సిద్దాంగనలు శుభాంగీ ! సీయత్నమ్ము శుభోదర్కం 


ఇ్రుగుతి బొమ్మని మత్చార 3 gంబున3 ఒలికి నిజెచ్చంజనుటయు, 15 


తె గీ, అపుడు పొడవున నరుగుచో ననందుజిక్క_ 


తెలం గనుపడె గంపంత లేసివసుచు 
ae 
వుహ్‌ సిరీక్షి ప దుంగభూరుహూము తెల 6 
09 
దుంగవాచల భంగి. గానంగ6 బడియెః 16 


1g 


188 చతుర్ధా శ్వాసము 
గ్గు 


శం, పటుగతి చనేసచో జదుట భారులుదీజు చకోరకమ్ము లు 
త్కుటరవ ముల పిల 6 చమవదండలనుంచజెడు పిల పీఠఆను ముం 
ళం ౧ aE) 
దట చాగసవంగ సారనముదంచిత కోవులచం(దికాపళిన్‌ 
గుటగుట (గోలుచుల్కి_ గనుగాంటి మది౯ా ముదమగ్గలింపంగన్‌ , 17 


వః అంతం గడచి చనుచున్న యెడ విబుభా వానభౌాసురంబగు మేరునగమ్ము 
చందమున మహాభాగవత మణిముందిర మాలికాలంకృతం బై న రంగనగరంబు దన్ర 
దవ్లు్శలం గనంబడియె నందు భేరీపటపహా శంఖాదివినాదమ్మును నటనటీజన(ప్రవ_ర్థిత 
వేణువీణాగానరావంబులును మహాభాగవత ముఖోదీరిత దిన్య_పబంధానునంధాన 
ధ్యానంబులునుం గలసి ఏీతెంచిన నమ్మహావై భవంబునకు నద్భుతంబంది విను 
చున్నంత నామనంబున, 13 


కం, _ ఇట్టిమహోావిభవంబున 
నెట్టణ విలసిల్లు రంగసం గనుచందం 
బెట్టిది చెలికత య్‌ నే 


పట్టున వినివింప నే రు బవునంఘములోః 19 
నః అసి వీతర్కించుచున్న యెడ, 20 


కవిరాజ సలలితక్షీర్తి పొనంగెడు వేళ్‌ విచారముపొందెద వల్లదిగో | 
ఫలకుసుమాసవ సౌరభవై భవ భాజన భాజనమాజములన్‌ 
బొలుచు వనంబు క్ర నంబడుచున్న ది వొందుగ నందు ఖగేందునితో 


నెలమి వసించి రవూగవముణీవిభుం డిందుముఖీ ! చను మచ్చటికిన్‌. 21 


క్క అని యశేరీరి యూ డెశంచిన కులకు డెంనం బోనందకిందలీతంబగు 
టయు గగనపథావత: ణమ్ముచేసి య వ్యనంబు చేరంజని యంనుం (బసవవినర విలసి 
తంబుతె పొదలు పొదలలోనం గూన? తున, కినలోచను నొలోకించునవు జు 
02 ని ల్ని అక్కే hy 
సావునలిబున* బల 


కవిరాజ, అలికులవేణుల నెణులకుం విరు లారసి తాం గొనివచ్చుటకై 
యళకుల మాకులమందంగ నిప్పని యప్పనికిందగు నే యనుచున్‌ 
దలంచితిం (గమ్ముజు దోచే నెటుంగక తప్పందలంచితి సీతనికిన్‌' 
గలుగ రె భృతులు దీనికి వేశాక కార్యము గలునటం-చు మదిన్‌ లి 


కం 


కం, 


కుల శేఖగ మహీపాల చరిత్ర 189 


అని నేను నమ్ముహోళ్ళుని 

కనుగొనుచున్నంత ఏప్రులకాంతా పిసప 

పనత శాంతి జరించుట 

కననయ్యెన్‌ నురుండు పాపక రు*జు గాడే! 24 


రముణీయసువురబోరాజి రాజిలుచోట 
సాలయుచు నేళించి తొలంగునమ్ము 
లలితకోకిలశు కాలాపముల్‌ నీజేర 
గరములః గర్జ ముల్‌ (గమ్మునమ్మ 
మృగ నాభి సౌరభోే న్మేషసాంక విలా 
వితతుల జాయంగ వజచునమ్ము 
ఘన చం దికాజూలక లిత స్థలమ్ముల క 
నులీకి వృకుచ్బాయ నోదుగుని మ్మ 


గంజదళిపుంజ కల హంసకోకనిచయ 

రుచిర న వపద్ముకుముద నరోవతంసన 

మిళిత మరుదంకురములకు6 దలశకునమ్మ 

యంగ జ[శాంతచిత్తుడై రంగవిభుండుః లీగ్‌ 


అదియెల్త “ జూచి నామది 

నొదవె విచారమ్ము విరహయోగ(శమ విం 

టెదకాదే యితేనినుది యే 

ముదిరాననయందు. జెంచె మమతదలిర న్‌: 26 


మ_త్తకోకి* సంగతంబగుచుం దరంగము సె ంధవంబగుగాని తా 


రంగమే జలరాశిలోకము రంగ భర ృకృతమ్ముగా 
నింగిత జ్ఞ తెటింగి కొ'ల్పెద రింపుసొంపు వహింప న 
య్యంగ హీనుం డెబుంగ౯ డంగ రథాంగవాణి నలంచెడున్‌, లోగ 


ఈమహసీయమూ _ర్రిమది యేవదిరాననయందుంజెంది వి 

[శాముములేక నెవ్యగం బొనంగిచరించెనా ! చూచిచూచి యే 

నేమని మాలతాంగి కత లేర్పడ. జెప్పుదు ! నిప్పుడీ గుణ 

(గామణి పల్కు_నే యిది యగాధమనోరథ మేమిసేయుదున్‌ 28 


140 
wr 


కం, 


చతుర్థాశ్యాసము 
త 


అనుచు మదినంశయి౦పుచు సభట్రపిలిళు 


పాసకదింపలం దగాచేళ గలుాంనంచు 


మంజుసువువుంజ మాథవికుంజ మొక టి 
మాటునొని చెంకపిలిచితి మగువలార |! 9) 


అంత ననంతశయాను శ 
కుంతన రేణు తడు కుసునుకోమలశయ్యా 
భ్‌ తంమున నూనిచి పరి 
(శాంతి యుడిపె నిజగరుద్య ప్థజన పననమునన్‌ = ల్‌ 


అతడు గూర్ప్చుండునప్పుడు 

కొతుక్షక న న్నే ౧చ నేలః గుల జేఖరభ్లూ 

పతితనయా ! యది విరహ 

న్వితచిత్తుండగుట మజియు నిను బేరొగ నియెన్‌, 81 


వ. అప్పలుకులు నాకం గర్లగోచరమ్యులగుటయు  నామనమ్మున 


విస్సయంబొదవ నొక్కి6త విచారించి యిన్నుహోాత్నుం డమ్మదనలిజూడకుండియు 
నృపనన్నిధికిం జను దెంచు సుధ్‌ముణు లయ్యింలిం జూచుచుండుదురుగానవున. దతే"్పంద 


దిగణమ్ము లిమ్మపహాోపురుము మని సన్ని థానంబున నుగ్గడించుక తంబున నితండు 


రా 
సీలాంగ నాపరిప్యుంగ సము త్పుకితాంతరంగుడై. కుసుమశె '5-వేదనాపర్మిశాంతుండ య్యెం 
గావలయునని నిశ్చయి చి మజణీయును, 39 
కం. సారక ము నరుదంచుట 


ధి 
'రారితమయ్నొ: గార్నని రొంహము పు 

న్‌ టం సన 

గా వ "వెన నాడంబోయిన 

తీర్థ మెదురొ_నుట యసి వుదిన్‌ ముదమొద వన్‌, బీ 


కలకంఠీమణి ! యప్పు జేనతని యుత్కంఠన్‌ వితర్కి_ంచి ద 
వ్రులచూాడి న. యొట్టులా wa భావముస్‌ గాంతు నఠ 


ge ౯లరుందూూ౭ప్పుల : వేలు తం, డికన ఆస్ట నందంద డెోయంగ6 గి 


నెల రాబ్లూర్చిన తిన్నియన్‌ జివురునన్నె ల్చించు తల్బమ్మునన్‌. ప్రశ 


gh 


ఆ, వె, 


కల కేఖర మహీపాల చరీ[త 141 
కిళహ్యత్రష తే సౌప్టవము మెచ్చని దయో 
~- © 
ర విళాలనేతముల వాసి 
బ-ధురంత్ని దర్పణ పాళి నోడించు 
లలితకోమలక'సోలముల వాని 
తం యత వ్‌ ౮ రి 
regen, నిరసించు 
నముద్‌ర్ల విపులవవత.మ్ము వాని 
దర్చితరాకాసుభాకర(న్రీ! నోర్చు 
భా సురవదనబింబమ్ము వాసి 


పశరకుండల మకుటెకేయూర కె స్తు 


భాంగుళీయక కాంచికాద్యతులరత్న 


భూపణోజ్జ స. బుభమనోని 
జ్నీఏతుని రంగవిభుని గాంచితి లతాంగి |! నిక్‌ 


నదమణభ క్లిచే నతని సారసతుల్యపదద్య యంబు ఫా 

లము గదియంగ (మొక్కి వుజులన్‌ గనువోయిక॥ి( దత్సమ గే 

జను మిజుమిట్లుగొల్ప భ యసం[భవమముల్‌ మదినగ్గలించి "తా 

లిమి చెడి యొక్క_తీవం గదలింపుచు మోమజవాంచి నిల్సితిన్‌, క్రిక్‌ 


నాదుభావ ముటి(గి నారాయణుండు చిజు 
నగవు మిగులంబత్క. మగువ యిచటి 
"కేమిదలంచి వచ్చి తెవ్యరుబనిచిరి 
అవచేల 'ెల్పవే మృగాక్నీ ! క్ట 


వ. అనిపల్కు- నమ్మహాత్ముని నంభాపణమ్ముల వలన ధైర్యం బవలం 


వీంచి కరంబులుముకుళించి యిట్లని వన్న వించితి, శిరి 


ఆ. వె, హారి జగన్నివాన హాోటకవసనన ర 


మూావిజోాోర నాటదుమనవి యికటి 
కలదు చి _త్రగింపవలయు ఏిదగస దయా 
వుతృవలోకననులు మెండుకొనంగ, 89 


143 


శం, 


కం, 


చతు"రా వ్యాసము 
యా 


సరః సర్జంససో చక నిర్వహణ కీ 

యా సముద్యతే బిజో ద్యద్భు జుండు 
దీపితెకీ ౩_ర్హక న్యా వదనా శ్‌ 

హ్నానిగత నిఖలదిగంతరుఠడు 
చటులకోదండ ల_స్హక వినిర్ణత శరా 

సార మోహిత శ|తుసక ముదయుండు 
వతతానుగత కాగ వతబ్బంద వందనా 

వార నత్కా_రనిస్టైఘనుండు 


న వ. గుంఫితార్గ పపంచ 

పరిచయావా స్త విజ్ఞాన పేరిణతుండు 
నకలజన పాలనోత్చాహశ కి కీ ధరుడు 

నెల స సల కేఖరాహా హ్యయోర్యీనిభుండు, 


ఆమహానీయ లేజునకు నద్భుతశిలగు ణ్యాపసిద్ధమై 

[శ్రీమహి హి ళానిఛభద్యుతు ల జెలముగాంచి జపించ బ్యుతి సు 
(తామపద మ్మునందు వసుధాస్థలి రాజగ్భహామ్ములందు క్ర 
న్యామాు లెద జేని సరియాదుంె! కేరళ రాజకన్యకున్‌ , 


అసమశ ర కుసునువిశిఖో 
ల్లననము నోడించుసుతను లావణ్య శీ 
“నెనంగు చలికి సిశాహగయ 

మనదృశ విభవమున నొన నవసీపతియున్‌ + 


విరిబిుంచు లత.ణాన్నుుల 

సురుచిర లావణ్యలీలసుగణకేణిన్‌ 
నరవిం జెనుపొంది యున్నెడ 
నరనవయోా రేఖ దనరె సరసిజముఖకీన్‌ + 


జనకుని సన్ని ధానమున సమ్యాగుపాగత వై ప్టవాన్వనం 
జనిత భవద్దుణామృతము సారెకు పీనుల (గోలుచున్న య 


య్యనుపమగా(తి నిన్ను హృదయమ్మున నౌథునిగా భజింపుచున్‌ 


ఘనవిరహోగ్ని తాపమునం (గాగుచునున్నది రంగనల్ల భా ! 


40 


41 


42 


48 


44 


కులెేశీఖ నుహీపొల చర్మిత 148 


న, ఇ_క్రెజటింగున మదనశరపీడితయగు నన్నెలంత నిరంతరచింకా సంకా 
వీతేస్యాంతె మైభ వత్సన్ని ధానంఎన నిజవృ కాంతం చెటీంగించి సార్టించుటము సన్నుం 
బనిచిన నే తెంచితి న న్నెలంతె (పాణపరిత్యాగ వాణరతుణ సు లు రెండును 
భవత్క_రకమలగతంబులై యిన్నయవి భ_క్షనత్సల ! చేవర దివ్యచి త్తమ్మునకుం 
దోంచినయట్లు చేయుండస (మొక్కి. నిలిచిన నమ్మహోత్ముండు వికసితముఖుండై. 
నన్నుంజూచి, 45 


కం మున్ను బుభు లెన్న నిన్నియు 
విన్నాండం దదీయపిర హావేదనచే సి 
సున్నా డ నింక నేన 
a) 
కన్నియ? గ కొనక తాళగలనా ! బలనౌ | 46 


తేన, అతివ! నేన వత్తు నచటికిం గులేశేఖ 
రావసీశుః గాంచి యాదరించి 
యతనిపు త్రి బెండి యా జెద నింక వేయు! 
జెప్పునేల చనుము చెలియకడకు. 47 


వ, అసి యానతీచ్చి సిజనఖరముఖలిఖతంబు (శ్రీముఖంబు నీకు నిమ్మని 
కొసం మజియును మధుకరనికరసుక వ మ్ములగు చకావివిరిదండలు నాకుంగ పసేసి 
బహూకరించె పదంపడి భవద్నిరహ్మ శాంతి శాంతిం బొందించునుని యమ్మ హాత్నుం 
డాజ్ఞవించిగం జను దెంచితిననిపల్కీ. మజీయు సిట్లసియ, 48 


ఈ ఓసుకును ంగ్యాతి ! నుగుణోజ్ఞ (లకీ _ర్టి ! నృపాలప్రుత్రి యు 
లాస మెనంగ రంగపతిలాలిక లై న లతొంగస లవ్వరున్‌ 
Cry 
నీ నరిరారటంచు మది నిశ్చయ మేర్ప్చడం బక్కె_ నింక సీ 
ర చ my న ళు ల ద కి 
పసిన పుణ్య రాశి అలన వహా౦ చేంగ దమ్ము | నేటికిన్‌. 49 


వః, _అనిపల్కి. రంగవల్లభుండిచ్చిన |శ్రీిముఖపత్రంబు సీళాంగనకు నెసంగిన 
నయ్యింతి నిజనఖులుం దానును ప తికాలిఖజకవృ_త్తమ్ను చదివించి రందు, 50 


ఛా శీలాలిత్యవి శాల రంగనగరిం జెల్ళొందు గోవిందుడన్‌ 
భాలారత్నమ ! చింతయేమిటిక్కి సంభావించి శ కాది ది 


44 చ తుర్జాశాసము 
ర్లు 


శ్చాలుల్‌ మెచ్చు! బర్విగహింతు సను సౌఖ్యం పేర్పడన్‌ Hn 


లాలోలాలకలాంితాలిక ! ససిభాభానవథూాథూ మణి, ఫ్‌ 


వ. అనుచుం జదువు*ప్పుడు నొమాయర వ్యత్యయ మునకు వీచర్కి-చు 
సమయమ్మున నెచ్చెలు లీట్రనిరి, వటి 


చం, మగువ విచారమేల ! ననమాలి మనోభవబాధితాంగు. డై 
సొగయుచు వృ త్తశేఖ నొకచొప్పున _వాయుచునుండి యంత సీ 
దగునభిధానవర్షము లుదంచితలీల లిఖంచుచోటం బె 
లగి నిన వోూహానంతవము మిట్లు రచింప జేసెం గోములీ ! లి 


లీ 
లో 
రి 
అ 
Gh 
ey 
Cg 


స్‌ అని పౌఢకాాతలుపన్యసింప వారల తద ర్థానబోననంబున క 
cn 
రాజకన్యక' వికసితముఖకమల మె సీలవేణిం జూచి. ధ్‌4 


సీ పద్మనంభవముఖ (పార్థనీయపదుండు 
నిలిచి మాటాడెనె సీలవేణి ! 
నకల వేదాంత నంభారన్యభి " వాఢ్యు 
సలవు వేరితివశే ! నీల వేణి 
శతమఖ(పముఖ feted 
నిను నత్క నే! పీలవేణి 
క వబ్బవాన్స తి కృత న్త సన భవ్వ  దరితుంగు 
పీరుతు ల్‌ వచ్చానే! కీల వేణి 


సే శీ. సాగశయనుని దర్శించి నాదుమనవి 
వితతముగ విన్న వించి నమ్మృతుని( జేసి 
యెలమిం దళుకొ త్ర ec తీవ్ర 
పీచు జుణ మెట్లు దీర్తునే నీలవేణి ! ఫర్‌ 


వ అది పొగడుచు నయ్యింతిం గాగిలించికొని నంతోవమునం 
బొదలుచున్న యెడసఖీ జను లాకాజక్‌ న్యం గనుంగొని, 50 


కులశేఖర మహీపాల చరతి 145 


నెం మనల జూచుచు సీపమున( వాలం నకల 
నపెలంచేయక యి న్నె యదిశిఖండె 

ననల రోయుయః బరాకున నున్న గనాయ దే 
కాకి పెంచిన కెంఫ్రగంటి పులుగు 

నొక చోట గాలుసిల్యక లతాంగల వందనం 
జూసి [కువు "= నోకుబూత మదియే 


యెక్క. ఊక్కడి బా దమ 'బేకి్క-లు యమెదింణి 
నిక్కు. నుంచెను. బది నివిరోధి 


తే, గ, మరుని గాదిలిచుట్టముల్‌ మనకుహితు ఆ 
ఏరహిఃఖల కేతు కిచ్చోట విరులత్రోట 
నెడలి వీదగు మహానసీయ పివిధరత్న 
చితకాంచన సౌధమ్ముు. జేరవలయు, 


వ. అనుచు నమ్మానిని మేననుండిన సుమనోరజమ్ము కరమ్ములం ముడిచి 
సత లళలిలవ గ్‌ ము స్ట్‌ 
శతలనలిలమ్ముల ముఖమ్ము డిగి తిలక దీర్చి కరమ్ముబట్టి లెమ్ము'లెమ్మనుచు 
లబతాంగులుసీశాంగనం బభొదివికొొని చరణశ్‌ంజూనరవమ్ము పిక్క ్టటిల పాంననం 
C౧ 
దోవామ్ము నడచుకరణి మందగతిం జని మహనీయ సౌథాంతరమ్ము సొచ్చి యుచిత 
గతి వివసించియుండిరంత, ద 


మం|తుల దుర్మం|త్రము 


యడం లీలగుణోజ్ఞ (క కులశేఖరణభూ వరు. శాత్మమం(త్రీ నా 
నాల మనిత్వలౌాకిక విచాశ ఫలం బది యెల నంచు ల 
శీ గలలనామనోవారు విశిహ్హక థా శ వణమ్ము మోక్షదం 
బె లలినొప్పు నట్టిది మహాత్ములనన్నిధింగాని కల్లునే ! ద్ర 


వః ఇవ్వీ్‌ధంబున వునంబునం దలంచి (శీ వై ప్లవసన్ని ధానంబున విరంతరం 
బును యాగ్యకాల కేపమ్ము నలుపుచుండె నయ్యవనరమ్మున నిజ ప్రభు పియ 
సంభాషణా భావజనిక|క్రోథమ్మగు మం తియూథమ్ము దమలోన, 60 


కం శనై పవన లి త్రాజలిసన 
భూ వరునిం బొదివికొసి బుభు(పవరులకుం 
19 


148 


చలి, 


లో 
వట 


వ్యాళంబునొక్క_టో 


శ తుర్రాశ్వానము 
థి 


జావగ నా(గహింది చనన మ్మోయిన్‌ చ్వ ప వోట నెవ్య ఢే. 
జాడలవతరో తెలీయక్‌ క్టమె | మాకు భరాత లేశ్వరా ! 


అసినం జెవులు మూసికొని పాపరతుల దు 
రర్యచనర చన వనంగవలసె ననుచు 

జనవ కేణుుండపుడు నంత ప్తచిత్తుండై 
కనరుదో(ప మంతిజనులం జూచి, 


అకు ట శాంతచిత్తులు మహాత్ములు భాగవత్రో త్తముల్‌ వుజీన్‌ 


(సుక్కక వారు -నోరులనుచున్‌ గద యిట్టువచించుబార మ్‌ 
కెక్క_డి సత్యశౌచకథ లెక్కడిధర్దువిచార సౌష్టవం 
బెక్కి_నదుర్భదంబొకటి హినవిచారులం జేయకుండు నే ! 


జలరుహపష్యతలోచనుండు సర్వజగత్పతి వై ప్లవో_త్లముల్‌ 

అన జ t న 
దల౯ంప' దదీయపవపృుతులుగదడా శ స లా 
రలవిని 7౫ కొనందగుదు రట్టి దెజింగి యి౪లపెక్కు. భా 
సలు భగ వత్స) పన్ను లకు 'జౌర్యము లేదని పాము ముశైదన్‌ ప 


అని తెంపునం బలిశెడి య 

జ్ఞనపతి వచనములకులికి నచివుటు న్భప న 
కనుచితము బాన ధర: గాం 

చనవాంఛం బొనంగు నెట్ర్టజను లకు సనన్‌ 


గ ఖ 
it 


ఏమేమోా ! మాములు 

RE స వలుక్‌'జనునే ! మళ్చిం 
గ్‌ 

has కతు వి 


శ శనముహళారముల వెంతం సెదనబ క! 
oa 


(6 


77 


70 


80 


gl 


వ. అనిపల్క్‌ భాగవతపరిధినభివణ (శ వణజనితరో్వక పాయితమ్ము 
లగు కనుంగొనల సి సిస్ఫులుప్ప జిల్ల వారలముఖ'భ౦0గంబును భగ వత్స పన్న పభొవ 
(పకటనంబుకుం చేయందలంచి దండ నొక యహీతుండికునిం బిలిచినీల వర్ణాభీలంబై న 


గొని తెండనిపనిచిన వారు నతికారఫూాత్మా_రఘోరంబె న 
- వూ 


భుజంగ మూ బట్టి తెచ్చిన నిజాంసలీయకంబుతోడ  ఉజానినొక,) నూతనభాండమ్ము 


కులశేఖర మహీపాల చరిత 149 


సం? బెట్తంచి తానును సియా కుట య నుదో సిగగ దునప్పుకు 
నుగరుడ గంధర్వకిన్నాన కప్ప er స్‌ బా కాక మ్య సి-వుకాన ముగా 
నిలిచి సిన్న్మయంబునం జూచుచుండిరి హివపునోహాతి నుం తసామంత వర్షం విదియేమి 
పనియని యిమ్మ పో రాజునకు 3 దోంచెననువారును మట లెవ్య రెటుంగుదు 


రిట్లిసొహానమ్ము నకుం భ్రాతు రేయనువారును న నయ్యుండిర తే న్న §2 
సాములకు దొ స షములేమికి. గులశేఖరుండు వాము ముట్టు 


తే, గీ మూడు చల వారు నుజాంతరంగులు 
౧ 
భోగ వతులు వారిపట్లం గలువు 
వృ తి లి చేదటంచు వనం కీలందడ వెద 


న్న మూఅకునికి సాకీ మరు. టి 
వః అనిపలికి దయానము[దుండగు రామభ్ళదుం దలంచుచు. 84 


కం చండానీవివ భీషణ 
భాండమ్మునం గెలుసొనిపి భయవిరహితుడై 
యుండిన మండ లపతింగని 
ఇండియ లిట్టట్టు-చెద 56 గానకొని 13 పజకున్‌ , రెస్‌ 


గం, అ వంచిన 
పణమ తికయున్న ఘోరపణి గాంచి న్నపా 
క ఎత a శ లీ 
(గణి యొక్క_కడకుం నోందుచు 
మోము దిక ' డిగిచిచూ పె మనుజుల కెల్ల న్‌, 36 


ము సురగ ంధర్యవిహొం౫ ప్రుంగ వులు యమ్షుల్‌ సిద్ద ఎత రుల 
ధరణోవల్ల భు సత్యెధర్భముల కాత్మెన్‌ విన్న యోల్లాస సి 
న్భరుకై యాతి సిమోంద దిన్యకుసుమ వాతెయ్యు నకి రించి ర 
చృరబోటుల్‌ నటనావిజేవ. లలితో-తా హమ్ము పొటింపంగకా, g7 


ఉ. అప్పుడు మంతులెంతయు భయంపడి మేకులు సంచలింప మా 

కప్పు మమించుమంచు నసుభానరు పాదములందు (వాలినన్‌ 
జొప్పకుశాంతిచే* బలికె సుక్కి_ వెతంబడ నేల ! స్వాములం 

దెస్ట్రున వ స కోయు. క్ల జరియుంపుశు నుమ్మూతేమె ల్ల ఇ భాయంగన్‌ , 88 


(1 


9 
గ 


150 


చతురా శ్వాసము 
య 


వ ఛూసుంసాసుంత  పొంజసంబుల సాధుూవాదంబు వెరియుక్‌లకల6బు 


డతెఫిల సెసంగ నప్పుగుః 89 


అన 
వర ల్‌ న్న 


gil 
వ 


చం. 


శిమన్నారాయణ సాకొత్కారము 


మురువుదీవించు నెమోము జాబిల్లి పె 
చిజునవ్వు వెన్నల చెలున్రజూ-ప 
జిగిదళుకొ త్త వాసించువాక్కిటితమ్మి 
బొమ్ము వేలుపు జన్మభూవమింందెలుప 
నడుమున. గాంచీగుణవ్యా పి ప్పి బొడ్డులో 
గలజగమ్ముులకు. బె కాంపుయీన 
ఫొలుచు వశ్లోపోరచముల చందిరంవుంగావి 
కములాకుచగ్గా సే గణన సేయ 


మంజుకంజూత కింజల్క_పఫుంజ రుచిర 

ఫీత్రక్రా -శీయరుచులు మైంబెరయ వివాగ 

రాజతురగమ్ము క్‌. (శీరంగరమణిం 

న్‌ క క 

ఉవమ్మాహివల్ల భునకుం (2 పితమయ్యె 90 


మించులమించు వ వస్ర్రరుచిమే మము Me 

మించిపాసనంగ నిన్ని 6టిసెమించి మురాంతకుది వ్య వేజమున్‌ 

గాంచుటకుం దలంచెచువమునంబు నొకంచుక నిల్యరించి స 

పంచె నృపాలమాళి యరవిందదశెక్షుసి పాదసన్ని ధిన్‌ | 91 


ఇట్లు (ప్రణమిల్లి యతడు లైమ్‌ ననుట 

నిటలతటమున నంజలిప్రుటముల జేర్చి 

సమ్మ ద్యాశులు కన్ను లగ్గగమ్ము బెజు 

సవినయమ్ముగ నిటని నన్ను తిం చె. 99 


సరి సిజగర్భశెంక ౦ కృ వానుశత్మ కతు ముఖ్యసవ్య ! భా 
సాకం ! పరిశ్లోభితభూారియక్రోవిగాల ! దు 
వ్క_రదనుజ[వజో(గ బలఖండనపండితకాండజాల ! సు 
స్టిరనిగమూంతసంచరణనీల సుధీజనపాలన। పియా న 


కులేఖక మహీపాల చరిత 151 


తకము, (శీమత్పుధా జ్‌ పచీచల చృెవభఖో aK ba : పపం-చో 
దయాది[కియానంపవిధాయి"ా | Sa sa బుధథధానందజాయా 
జ గజ్జీవనాభారనమ్య గిం వారా ! ధరాభారసంవోకార్నావతారా! జితా 
రాతిళూరా ! మహోదారలశ్రీ, ర | X౫ఛీరోరునంసారఘో రాం 
బురాళింబ వెశించి సిర్మగ్ను లై "౪౩ తీరమున్‌ జేవషగాజూలర జుల్‌ కెడుం 
(బాజ్ఞులాత్మన భవద్వి.గ హభా వ్రనయోగంబు పెన్నా వగా: జెంది సిశ్శంక 
Ee విజ భింతు రానందసంఛానసద్భు ౨బులై నట్టి మోవాదపద్మంబు 
'లెల్లఫ్పుడున్‌ గాల్పువాలెంతవారోకడా ! త్వత్ప) భా వమ్ము భావింప 
నచంతజబాఃడన్‌ మహా త్త _త్వొనంభూతిభూ కాద్య హాంకార నంజూత 
కాది తన్నా తజా త త. (పసిద ఎబులా పంచభూతంబు 
లన్యోన్య యోగంబున నం జేసికా బే [వపంచంబ నేకాక్న ఇతుల్‌ డాల్చిచూూపట్టు 
నోయయ్యా నినయ్యిడకా నూతృరాపంబునంజొచ్చి వ ర్రింతు ఫీ -వేకదా | | 
మున్నా కల్పాంత వెఫిన్‌' మవాల్లోలకల్లోలపీచీన ముద్యత్ప రారా రాళి 
మధ్యంబు" న్‌ మ నమో ! మోన వ 
జ డై తక్యాధముంద్రుంచి వేద డమ్వ్ములా వేధథకర్పింపవే ఘః తప్పంంలై చెవు భారం 
బునకా మందనతచ్చాధ "౦ త న Mesa దేవాసులుల్‌ | దచ్చు-చో 
[గావవుంభోధిళ్థంంగ౯ విలోకించి కారుణ్యద్న సక్‌ rik: al 
జర రీభ్యూతముల్‌ గా వడింసార్జమెచొచ్చి. యకొ_ండ కుం (దిండుగా 
దండీవై నిల్చి చంచత్పుధాకుంఛనంభూతి గావించి బరి రి ర్ముఖోణులకా 
బోవచే ! | 'దుర్జయుండో లా స డురింతలంబంతయుం జాపచుట్లంగ 
సక  బ్రహ్మాదులత్యంత భీతిన్‌ వితిర్కి.చు- వోనోమహూోదార | 
భూడారరూపంబున£౯ చై ర్యావమ మగ భడించి నిప్పణునింజ జెసి 
లోకమ్ములంగావ వే ' యింక దత్స్ఫూర్యజుండే న దుష్టాసుశేండు అడు 
సమ్యుగ్గుణాధారు నోపిందపాదాబ్టచిం తో ఏవారుం ఇమారున్ని రోధించి 
నాతోవిరోధించెబే దుగ కత ప. చ డ నక 
మదీయాజ్ఞ కుసించివ_్రిం చెనె | ఏను. జెంబెందుశోధించినందోందు 
నంచీవు శోపి.0 చెద క్షున నేతత్పభా _న్తం ఛమధ్యంబునం జూఫువముఠ 
చ్యగబాహాగనంఘట్టనధ్వాన నిర్భిన్న దిగ్గంతి కర్ర ర్ల ద్యయిీాగో ళముల్లా 
సభా స్తంభమున్‌ (కోయ se గా భల... నుద్భవంబై 
నృసింహోక్సిలిం 'బెంపువాటించు దే దె క్యెందుసి స్మింటేపై పె నొంటిమై నంటి 
శాసీని వేగంబునం బాజుచో వానింబోనీక యుష్ముద్భుజాడండసంభుట్టి 


1కలి 


చతు రా శాసనము 
య 


తుం జేయుచుండదెచ్చి రాజత్స భా ద్యారబేశం-సం దూరు బేశంబునం 
"జేర్చి దంభో ళిధారాధికారంబు న-దందనిందించు చంఛన్నఖ్మాగంబులం 
దున్మితూటాడి తత్పుత్రు నత్యంత సౌభాగ్యసంపన్నునిం జెసి తక! 
తొలి ల్లీ యి౫దుం బలీందుండు చండ(ప్రతా పానలజ్య్వాలలం (గ్రమ్మి 
నాకాదిలోక మ్ములన్‌ న్నిల్యంగానీక ఫరో రాటనిం చెందగా కేయుచుస్‌ 
we మైనట్ల న్యర్గోక రాజము తాయజయు-నో ర కాకా 
సంతుష్టచిత్తుండ వై వామనాకొర మేపాఎ న. మద్దాః 'నప్టం ఇ వేరి 
సాకుం జలం బాను గావించు ముూూంజడ్డులంచుం (బనంగింఛి 
మైకొన్నవో. చఛాదముల్‌ పెంచి (బహ్ముండనోళంబు పాదద్యయింగొల్ని 
దై క్యెందు ఎనో డించిస్వా రాజ్య మిందాదిబ్బృందారకుల్‌ మె చ్చంగానిచ్చి 
పోవమీంచ వే! యింకొమున్హార్హ ఏ ర్యాష్టునాదికు మా భ బ్‌ లత్యింతిగ ర్‌ నోంద్ధతిన్‌ 
ధర్మవిధ్యంసమయున్‌ జేయం గోపించి నివయ్యెడన్‌ జామదగ్ను ్యా-తవై "పుట్ల 
పాష్మకియో వాక్టునుండై న యయ్య్యర్దునుం దా(కితి ద్చాహుసాహ్మనముల్‌ 
తిత్కి_.రీటోజై (అం న నీ ంబుతోడన్‌ స ప. (దుంచి 
గర్యాంధ రాజన్య కభ్యంసమున్‌ ₹ ఉసి ._ భూభారమున్‌ "వమూన్చ వే మున్ను 
లోకై కనంరత్సణం చాచరింపన్‌ విరించాదిసంప్రార్థన జె ది థాఆస్థలిం 
గోన లెయద్యా. గ భార్వాలసద్దర్భనంభూలి వాటిం చి శీరామనామంబుశన్‌ 
బూర ర చం ద్రాక్చతిన్‌ సాంపుదీవించి ఫో రధ్వనిధ్య_ స నానాపుర గాము 
శృంగాటకం దాటక -|దుంచి సం(గ్రామికో త్యాహు నత్యు[గ బేహున్‌ 
సుబాహున్‌ ధరన్‌ గూల్సి మారీచ నంభోధివిచీనిముగ్నాంగు గావించి 
వహూానీందుయాగమ్ము సౌభాగ్గ్యయోగ మ్ముగావించి "వజొక్క_-వోటన్‌ 
ముసీందో[గళాపమ్మునన్‌ (గానరూపమ్మునన్‌ గాననాపన్న యైయున్న 
యమ్మాని బేవ్‌న్‌ గృపాద్భ నమ్మించి న hein ము 
నన్‌ దోపనిర్ను క్షయ తొంటిరూపమ్మునంజెంది. తద్భ_ర్హృనంభోగ 
సౌఖ్యముననొందింప వే | సంక. నోద్కగకోదంబెది - దమ్ముుఖం ఎజమ్ములె "నట్లు 
గావించి తౌ కపిఖా రలేలత్నీ త్ర శౌజాతేయా సీతం బెండ్లాడి [తోవన్ని 
రోధించినన్‌ భార్షవుందోలి సా కేతముంచేరి సీవంత నూ త్రంతర ద్వేష 
యోాగంబునన్‌ శాజ్యసౌభ్యాభిలామమ్ము గవాలించి సమ్యుగ్గుణో శే పేతయె 
యొప్పు వీతాముహ+ 'దేవియున్‌ బేముదీపింప సౌమితియుంగాల్వలా! 
దాపసాశార మేపాం గాంతొరవిధిన్‌ విరాయున్‌ ఖరున్‌ దూపణాదు US 
డై తేయులం (దుంప వె | రావణుండంత దున్తంతుండై ధారుణిక న్యం 


కులశేఖర మహీపాల -చరి|త 158 


గొంవోయి లంకాపురారామనీమున్‌ జెజున్‌' 'బెట్టుటన్‌ స్‌వు మ 
య రమొకేక మ్మునన్‌ న. స్నుగీవు 
రాజ్యాఖి జ పేకోజ్జ లుం జెసి తత్పంగతిన్‌ = sae పహానూ 
ట్ట టట లీ లంక ళన. చి ఖభూ[(మాత్షుుకుం 
న చ జంపి యక్కూ. భకష్టుస్‌, ధరన్‌ ౫సాల్సి చై త్యశ్వర 
(పాణవిధ్యంసమున్‌ "జేసి సీజాసునన్‌ ౫ పంభకన్ల్తానుజుంబోచి బ్రహ్మే 
ముఖ్ర్యుల్‌ భజింపంగ నీతాసమే ఎండపవై న ets 
యాంగ జాదుల్‌ వెనంగాల్వ రత్న్మ్పపభావిస మ్చురత్పుప్పు" కారూఢి నకెంచి 
యమా _రృండవు శావసిశ్యవియంబౌన యో థ్యాపుర రంబున్‌ (బ వేశించి sues 

గానంబురంభాదినాట్య(పనంగంబులున్‌ గరౌెనశకాడితగకణాంది వాసి 
_వజంబున్‌ సునాసీకముఖ్యామరకేణియుస్‌ భూరి భేరీ మృదంగాది ఫరో 
పుములుంబర్వ' బ ెజింందుపవింబంబుచంద బునం టం బట్లాి 
వ్‌. కుండవె. లతోకనంరకుణకోపాయవే మేపాకశ్రోభిల నే ! యింకనుం డేవక్లీజేవి 
గర్భంబునంబుట్టి "పెం పేర్పడన్‌' రా మకృష్తాభిధానంబులన్‌ ౩ జెంప్రుజాటించి 
_ోపల్లెలో వల్ల వుల్‌ మెచ్చ. గీడించుచున్‌ 'వన్నలుంభాలటు చౌర్యం 
బునం(గోలు-వ ద్‌ గుంపులె గోపికల్‌  రంసుసీయన్‌" (బమోదింప వే ! 
పూతనాఖ్యన్‌ దృణావమునిన్‌ వత్పదైత్యున్‌ బకాఖ్య్యాసురాఖిఖ్యులన్‌ 
ద్రుంచి / గోగోేపకబాతమున్‌ జబోవవే ! కగరూపిోాన్‌' ముదంపింక పాదం 
బులం|దొకిం-[సుక్కి_ంపవే ! వజికోవించుటన్‌ ఖఘూోరపాపషూణవాతాంబు 
పాతంబులన్‌ గోకులం చాకులంబందగాంలడేయు మేఘవజంబుకా విలోకించి 
గోగోపగోకీజనంబుల్‌ (ప మూాడదింప గోవర్జనోర్వీధరంబు క్తి హాసాగ 
పఠతమ్ముునన్‌. సిల్చి + భ్యతమ్ముగాయిటై యాూాభీరులకా |బోవవే ! నోపికల్‌ 
సరు. చూహవి భాంతిచేండే చేరి హ్రాక్టింప గడ్యాం ఛలిడేర్పవే ! ధరకు 
విధ్శ్యంసునింగంసుహింసించి మోదంబునన్‌ గల్లి డం|డుల్‌ హితుల్‌ బంట్లు 
నందోహాముల్‌ నంతసింపంగవ ర్తింవవే! క గ మూ_గ్తీభవింపన్‌ దింజ 
(ీణులన్‌[భోవచే ! మాగభాదివ్విమతో్క-టి. నికి ంచి ఢీరుక్నిః ణీకన్యకం 
జెచ్చి పత్నీవతంనంబుగాంజేయ వే ! పాండుప్రుత డ్రియాకాంక్రీ వై. దుష్ట 
చార్మితుదుర్యోధనుంగనాల్ప "వేచకపాణీ! జగన్నాథ! నిన్నున్‌ భజంపంగ 
శ కుండ నే 'రాక్ష.న్నవాతసిర్యాత సెచ్చన్‌ ద పయాంగ నానద్భ)తధ్యంస 
ముండేయ సారం కంక గ లీవ్యాకులంబై న కాలంబు 
నన్‌ దుర్చుదోద్యగమై మైచ్చవర్లంబు దోర్లర్వదుర్వారవృ _త్తిన్‌ విజృం 


154 


చం, 


కథ 


చతు రా శ్యాసము 
థి 


భించి ధగ్నక్రియానాశముంశేసి విప్రాదిక (పాణిలోకఫమాదావహంటై న 
యత్న ంబునన్‌ మించి బాధించినన్‌ గాంచి క్రోపి-చి సీవయ్యిడక్గల్కి_వై. 
కాదె రంగ తురంగాధిరూ?ః థుండ-వె బాహుదండ స్ఫురన్మండలాగ ంబునం 
దుష్టు లంబట్టి టి సన్నార్గములొవెంచి లోకంబశోకంబుగా౭చేసి రశ్షిం 
పే! వృష్టి చేం దుఫ్టీగా వించి నస్యాభివృద్ధి౯ స స, (గాహ 


క 2 


నంగ స్త మాం స్పిరాజమ్ము షు 


మంపగారుణ్య మేసార నంచి రన్షై 0 


sel కరవ నభ _కీపప త్యాదుల పెద్ది యుంకేయగాజాల స్‌పాద 
పద్మద్యయంబున్‌ శరణ్యమ్ముగానమ్మితిన్‌ నన్ను రక్షింప వే! భక కమం 


దార! సర్భప్రజాధార ! లశ్షీవిహారా ! నమ స్తేనమ స్తేనమః, 


అనుచు నుతించుచున్న వసుధాధిపతిన్‌ గరుణామృతమ్ము చే 
నెనసినమూడ్కి.6 జూచుచు ర మెళ్యరుం డాతనిమేను పల్ల వం 
బన మృదులీలనొప్ప నిజహా స్తతలంబున నంటుచున్‌ గుణా 
వనతు(డపివు నీకు నరివత్తు* ! దిన్యులు భ్‌ క్రియు_క్లికిన్‌, 


మెచ్చువచ్చితి వేమన నిచ్చంగల్లు 

రు ౧ a 
వాంఛ' ది ర్చెద నరవ! వరము వేడు 
మనిన గులశేఖరుఃడు వినయమునంబలి కె 
స్వామి ! సీపాదభ_క్రియే చాలుననుచు, 


సురనరనాగలోకముల క్రోభిలుకిన్వకలందు విందుమె 

వరు నరిరారు రూపగుణవై భవలీలల సీతనూజ కి 

ద్ధరనని లోకు లన్న (గ నుడారగుణాకర ! నాదుకనకళ౯ా 
దిరముగ నీకు సీందలంచికిన్‌ జెలింబెండిలిగమ్ము నెమ్మితోలా, 


వరమిదియెయనిన నవ్రగ-చు 

హారి యిట్లను నోనుసీజనాగణి ! లక్షీ ల్లి 
ధరణినీళాళఖ్యలు ము 

వ్యురు మత్ప్సతులనుచు నెజుంగవో 1 వేదములక్‌, 


ఇపుడు నను రంగ మందు8దు కెటిగి కోరి 
మదినొడమి నీదుపుత్రియె యుదయమందె 


94 


95 


96 


97 


G8 


కులశేఖర మహీపాల చరిత 1కరీ 


వించెనరపాల ! య నంతకంశు మున్నె 


కోరియున్నా (జ నయ్యింతి( గుూూడుటకును. 99 
వ, అని యలభి( పాయం బేజింగించిన, 100 


కం* రాజు [వియవుంది యోఖగ 
రాజతురంగానుపంగ రంగపతీ ! మా 
రాజ్‌వేక్షణం జెండిలి 
గాంచేయ నన్నుగహింపగావలయు. గ్యపన్‌, 10] 


వ. అనుచుం  చార్థించినన దేవ దేవం డట్లనకాని-డని యను! గహించిన 
గార్హాంతికలం బిల్య(బంచి యాశేయి ముహూ_ర్తనిశృయంబుగావించి ముకాఫల 
మాలికాభిరామంబును మరకతమణి పభాశోభిత స్తంభ సంభృతంబును బద్భ రాగ 
విలాపుంజమంజులసాల భంజికారంజితంబును నగణితమణిగణకిర ఇణభూవితనువర్ల బిందు 
సుందరకవాటఠశోభితంబును నగునాక్క_మహో సౌధంబమ్మ హాతునకు విడిదలగా 
నిరూపించి యచ్చటికివిచ్చేయునట్లుగావించి రుచిరాభీష్టపడార్థంబులు సమర్పించి 


తు 
యంత౭ప్రురంబు శృంగారింపందగువా9 నియాూగించినః 102 


పే రచితసామంతాంగ-రాగ మంటినక జుల్‌ 

తలయగల౮వేపిరి నభా స్తంభములను 

రజమడంగంగం జందనజలంబు( జల్లిరి 
పిథిపిథుల బహి ర్వేదికలను 

మృగనాభి నలిక్షి కరార్చిరి క ప్పురంబున 
రంగువలి కలు గేహాంగణనముల 

cn 

రహిసించు పచ్చతోరణముల నడ నెడ 

(ేలటోట్టిరి కర్క_రీఫలముల 


శే. గీ ధూర్తు లెనంజల్లు విష్రాతధూళి. బొరయు 
పటికములనొరసిరి ? [మజ] పావడముల 
(పేమ దళుకొ_త్త నిలిపిరి నృపతిగ్భుహూ వి 
టంకతటముల? జ్యత్రపటధ్యజమంముం 108 


చం: 


కం, 


చతుగ్దాశాానము 
యి 


నర నాన్న పానముల న 

న్నరపరుండు నము_గ్గజన మనకి పియముగ భూ 

సురనంతర్పణ మతా 

దరమునం గావించే విబుభతతి 'వుచ్చంగ కా 104 


ఫలములు జున్ను ఖజ్జములు పాయనముల్‌ గలమాన్న మప్పడం 

బులు వడ లిళైనల్‌ నగుడమోదకముల్‌ మి*యంపు(జారు సం 

ధిలు ఫఘృతపూరభారలు తుదిన్‌ దధిఖండనహాయ మేర్చడన్‌ 

జెలిమి భుజింపంబె్హై నృపసింహుండు బంధుహి తార్ధకొటికి౯ా. 105 


వ. అంత నమ్మ సీ కాంతుండు నిజకి న్నానఖాలం విలిచి యిటనియె. 106 
రై a) 


నీరా చ సని వూ సీ 

శొరమణికి నుచితమంగళస్నానాలం 

కారములు గావింప్రుణు 

నారీవుణులార ! కడు మనః వీయమెన గా, 107 


వః అని యాడావించిన నవెంలందులమందగణిం జని యొుక్క_మణిమాలి 


కాలంకార సురుచిరంబగు మందిరంబునందు నముచితవీఠమ్మునం గసార్చున్నయన్నె 


లంతం గాంచి డాయంజని య ట్లనిరి, 108 
శా ఏవేళన్‌ మది'గూర్తు వాఘనుడు తానేతెంచె మొతం; డి నం 


కం, 


or న్నినుబెండి సేయగ శుభాం భస్స్పా్నన థృృంగారముల్‌ 
వింపన్‌ మముంబంచినాడిచట నాలస్యమ్ముగానీక చై 
"లేవవా మచీతాంగి ! సీవిభన ము శల్లేఖంప లే రెప్యరున్‌ | 109 
అనుచు నృపకన్యం దోడ్కొ-సి 
చని దుక వళమున నునిని జల నథణ లొ 
య్యన సభ్యంగ స్నానం 
బొనరించిరి పరితుళ ప్రయు క్రజలను- లన్‌, 110 


ఒడలు తడియార్చి పొందళు 
శెడలని నునువలువం గట్టనిచ్చి "నెటికురుల్‌ 


కల పేఖత మహీపాల చరిత 157 


దడవి ముడియునిచి జిగిచిం 
"జెకు కసురితిలకమిడిరి చిలణజాకు నునుటకొ* 11t 


సరఏిం గన్ను లః oe మెసిచి ఈ చంచ చృందనన్యాదుప 

[(తరుచుల్‌ చెక్కల ర కర్క..శే Mss టా 

స్ఫురణం ? కొర్పడంకే జెసి మాసిక 'పుసామ్ముల్‌ నోభిలకొ బెండి 

తురు గావించిరి పేరటాండు మహాభ్ళత్సు క జైకా | ail pt 112 


ర డ్‌ a ౮ ౫ 
* హోర తాటంక సారమంజీర కిటప 
న 


"కాం-చికశా వాంనక కచ్యుల తుల్‌ గహపలుకొనలో6 
జనరు 'రాజన్యకి న్యక గనకపురి 
నునిచి సాటలువాడిరి ననజయుఖాలు, 118 


వ, అంత ము+కాంతుండు రుగవిభునకు వర్‌ న్నా నా లంకారాద్య్యప 


వారంబులా చరింపందగిన పుణ్యాంగ నలను వేదవే తలగ. వ్నిపవరులం బంచిన 
నారలమ్మహాత్నునినందర్శించి వ వ-ఏి ఏ్రనకార్యంబు తజం7ఆతీంగించి తదనుజ్ఞ ల కోని, 


రః 


కం, 


114 


మోము సెమర్చ. గన్ను లజ మోడ్పు వహింపం గచపసూనముల్‌ 

"వేముబు జాటువాటు. గుచఏధి. దొరంగి నరుల్‌ నటింప హా 
స్థామితరత్న కంక ఇచయధ్వని సొంపునహింప నొక్కు శాం 

"తామణి నేర్పుచే సురభ్నితెలమునం దలయం కు శెెరికి౯, 115 


(పాంచదృహువుణి కలిత 

కాంచనకలకోదకములం గడువేడుక దీ 

వించి జలక మాడిం-చిరి 

పంనానన ల్ఞావతొ కున కుకా | 116 


పనితియుక్కై. తే సవ్యకనకబఆతాంబరం 
రన్స్‌ మే చ్చే తా కసు౭దదునకు 
తరుణియొక్క_ తె ఫాలతలమునం గసూ! 
"జుం దీర రె ఏీన మ లేఖునకోను 


158 చతుర్థాశ్వ్యానము 
యి 


సుదతియొక్క- తె నంకుమువమృదు[శ్రీగంధ 
మలం భక్తాఖీష్టఫలదునకును 

జెలియో రు మకుటకుండలముఖ్యభూ షో 
త్క_ర మొనంగను సుధాకరముఖునకు 


కే గీ పెలందియుక్కు. తె సుమవాలికోలు మురారి 
క్ట ౦ళమునం జేర్చి "నేజొెక్క. కంబుకంశి 
పసిండిపావాలు దొడ్‌గ (నీపతిపదముల. 
జికిలిముకుర న్ను. జూసె "సజొక త హరికి 117 


వ, ఇ త్రేణంగున నమ్మా త్త కాశినులప్పురుపో_త్తము నలంకరించి మణీవిచి 
(తరుచివిలసితంబగు నొక్క_ సమున్న తక నకపీఠమ్మునందునిచి మహీసురమంతో 
బ్వారణరవంబు లెసంగ 0 గొలి-దియున్న త. 118 


స్త అరుజెంచే గరుదంచలాంచిత హంసాశ్య 
సాొదరుండగు సారసోదరుంకు 
చనుజెంచె నత ౮న వృష ఖైక 
వాహితుండగు వీలలోహితుండు 
“నతంచి గతివాతురీ హితొరోవాణో 
మ్చైళ్ళ్శ్థవుంతైన వృద్ద (శి వుండు 
తరలివచ్చిరి మరుద్యరుణవహ్ని కు చెర 
ముఖులు శ్రీ హరిపడాంభోజసఖులు 
తే, గీ నపుడు చేరిరి గంధర్వు లప్పరసలు 
రంగనల్లభో పరిణయారంభ మెజింగి 
యందణచటకుపట తెంచి రథివుంగొాలుస 
జయపిజయ జేషఘాజ గం ద సై స్యపతులు, 119 


కం పెక్క-ండు విబుధ శేఖరు 
లొక్క_టం దను జుట్టి కొలిచియుండంగం దేజం 
బక్కుజముంగ హరియుప్పె౯ా 
జుక్క_లలోం జంమురుండు త్రోేభిలు భంగిన్‌, 120 


కులశేఖర మహీపాల చరిత 159 


ఆ, వె: కేర శేశ్ళరుండు శకిశవుతోడ వి 
చ్చేయవలయు డడనుసేయవలదు 
వరముహూ ర్త వేళ వచ్చుచునున్నది 
యనుచు జెప్పిపని చె నచ్యుతునకు, . శవ]. 


ణము 


నిళాకలాం 
( 


క౦, జనవరుని పలుకులేన్పడ 

విని రంగవరుండు -చి త్రవృత్తులలర ము 

న్ననువ_ర్లించిన సురవర 

మునినంనుముత్రోడం గదకళె ముదమెదం బొరలకొ. 122 

వ, ఇప్వధంబున జగ చృరణ్యుండగు (వీరంగవశేణు ౦డు సంఛాదితవి-ది తే 
వర్హోదీర్ల కథా౨చలవిలంబిత చంచన్మణిమాలి కాశ్రోభిత భయ పార్ళభాగంబును 
జరత్నరత్న కింకిణీరుచిక నూతనం వేని తశింజానచతుశ్చరణంబును సుధాంభుకరనిభో 
దంతదంతంబునునగు దంతావళంబు నారోహించె నప్పుడు 129 


సీ  అంకుశమ్ముధకించి యహిహంత యంతయె 
గజనాంధ భాగమున నమర 
శేషముండు ము తెంపుజగజంపు జిగిపెంపు 
తళుకులగొడుగుచందము వహింప 
కనక వేతము పూని గజిబిజి యడంప వి 
ప్య కను. డ్మగబేశమున నడువ 
నరవి నిరంంకల జయు(డును విజయుండు 
రహీమించు 'బెలిచామురములు ఏవ 


తే, గీ 


EE సక లసుపర్యవరులు 

కదిసి యీ తేక గరదీకికానవా[న 

దీ _ప్పపథమున విచ్చే? సె "జీవ బేవ్రుం 

డమితివాదిత్రఘోవ షమ్ము లతిశేయిల్ల, 124 


కే గీ నరనసౌరభ మృగమదసాంకవాది 
ప లీత చందన తొంబూలములు వసిండి 
పళ్లెరమ్ముల నిడుకొని (ప్రమదమెసంగం 
బుణ్య కాంతలు చనుబేర భూవిభుండు, 125 


160 చతున్రాశ్యానము 
యు 


వ. బంధుజననహితుండె వివిధవాద్యరవమ్ములు వీక్క_.టిల ముచుకుంద 
వ. - ap) 
వరదు నెదురొ-_ని* 126 


చం, మృదులసుగంధచూగములు, మేనులచె 6 గుజియించి యందబుస్‌ 
గదిసినో నృపాలుండు జగత్సతికిం గలపంబల-డి న 
మ్మదమున సూనమాలికల మానితలీల నలంకరించి సాం 
వొాదవ ఏరించిరుద పురు హూకముసిద్యిజులన్‌ (గ్రమమ్మునన్‌ 6 127 


వ. సముచితపూజావిశెషమ్ములం బక్నీ నహితులగువారలకుం |బియంబు 
నెజపి యందజందోడ్కొ-ని చన నగరవీధిం (గమ్ముకొను రంభాద్యప్పరో గణముల 
నృ_త్త పకారమ్ముల పీక్షింప్రుచు మందగతిం జనునప్పుడు భేరీపటహభాంకారఘోవ. 
మ్ములును గాహాళ వేణువీణాగానస్వానమ్ములును దిశలం బర్వె నయ్యవనరమ్నున 128 


వ. తుంబురునారద స్తుతగీతరనలీఐ 
భాముగాయక గానఫణితి గాంచె 
రంభోర్యశీకృత పచుర నొట్య విధంబు 
నగర వెశ్యానృ త నయత నెనసె 
ఆంగీరసోదిర తాగమనంర సిది 
నగరద్యిజ్‌ చ్చారణతం బొనంగ 
సురక ౦ఠ మం దారసూన సౌగ ంధ్యంబు 
జనధ్భత(పనవవాసనల నొదిగె 


తే గీ, మజియుః గొ బేరనిలయ సంపత్స) భాద 
మానృపతికోశగృవాలక్సి ఇ ననుసరించె 
వింతగాదిది |శ్రీరంగవిభుని కరుణ 
కలి” నేనియి నదట దుగ్తటముగల దె, 129 
4 


వ, లఇ_క్రెజ౧ిసన రంగవల్లఫోండు మహీ సురస  సివాచనంబులతో నంతః 
పురంబు సొచ్చి మొగసాల నేనుర?సడిగ్ని చేనావతికరంబవలంబించది క వ్య్యింతరంబుబు 
గడచి వికించిపభృతులు వొదివికొనిరా చేతెంచి ముందట నతివిచి తపాంణాలి కా 
సముదంచిత _న్తంభాభిరామంబును బరి_స్టిరమనో హరణా_న్థరణశ్రో భితంబునునగు కల్యా 
కావననథంబు నగుమొగంబునం (బకేశించి సపరివారంబుగా నానసీనులై యున్నంత, 180 


కులశేఖర మహీపాల చర్మిత 


"లే, గీ అపుడు నగరి పురోహితు లమరగురువ 


(న 


కం, 


జీ౦. 


లే గీ, 


తే. గీ, 


కం, 


21 


శిష్టముఖ్యముసీంద్రులచే ననుజ 
కాంచి అదిత స్త త్రరిమునః గనకవిరచి 
తోపకరణమ్ము లుసిచి మం[తో క్త “లవంగ, 


వై వాహిక సమయోచిత 

పావనకీథమున రంగపతి నునిచి యి(కన్‌ 
వేవెగం గన్యం దోడొంని 

రావలయునటంచుం బలుక రాజు (వీయమునన్‌ , 


చెలులం గని కన్య కామణి 

నెలమిన్‌ దో డ్లెండు మోారలివుడని పనుపన్‌ 
జలజాతులు వేగమెచని 

కలవాణిం గాంచి (పుమ గడలుకొనంగన్‌, 


మతిమగి మాలతి సువునమానశరీరిణి ! మంజుభాషిణీ ! 
కుతుకవెలర్ప లోకములకుం జతి సపతియయ్యు, నయ్యా సీ 
కతిపితమా చరిం చె సముదంచితమయ్యె విగించిలేఖ ము 
న్నతనుండు నిన్ను నెంచె నిక నాతని నేంచెద వమ్ము కమ్మణుక+ 


అనుచు. గించిదవాజ్బుఖమైన రాజ 

కన్య కరమూా.ది తిగిచి యగ్గలిక్ష మిగుల. 
జొదివీకొసి వచ్చి చూపజఅద్భుతము నొం౦ందం 
దం(డ్రిముందట నునిచిరి తలిరుబోండ్లు. 


అంత నంక ల్పతం[తమం। తాడి విధుల 

బరగ వైదికముఖ్యు లేర్పడంగ జేయ 

నరవిః గార్చున్న యవ్యభూ వరుల కపుడు 
నడుము! 'దెజంబూనిరి భనుండు నళలినభవుండుం 
జనపతి పసిండిప ళృర 

మున రంగోశుని పదాబ్దములు నిలిపి ముదం 
బున శుభజలముల |[బహో 

భనమునరిచి మూళిః దజ్జ్ఞలమ్ము వహిం బెన్‌ , 


161 


181 


182 


188 


134 


185 


186 


187 


162 


కం, 


కం, 


5౦0, 


యి 


దర్చకుండు విరిశ రమ్ముల 

దర్చంబెడయయ్యు ననుచుం దలంక మహీశుం 

జేర్నడ నొగి మధుపర్కం 

బర్సిం చెన్‌ రంగపతికి నర్క_ద్యుతికిన్‌ ం 186 


నరనాథ్టుండు పాడ్టో తిష 

ధరణీశుండొనంగు గంధదంతావళమున్‌' 

హరికి సమర్సించెం బురం 

దరు డిచ్చిన కల్పకుసుమదామమ్ములతోన్‌ : 189 


ఆరట్లవిభు(డు మును దా 

కోరినకియ నిచ్చు చటులఘోటకముల ల 

ఖీ శ్రరముణునకిచ్చెన్‌ మది 

కూరిమి దళ్గుక్రొ త్ర రత్న కుండలములతోన్‌. 140 


వ. మజటీయుం గులశేఖరధరారమణుండు మదింబొదవుముదంబు తుది 


గానంబడక జగద్వల్ల భుండై న యల్లునకుం బరార్థ పహోరకిరీట గోహిరణ్యాదిప డార్జం 
బులు సమర్పించె నంత వధూవరులకు మణజుంగుపడ నెనంగు "తెజు వీడంచేసిన, 141 


సీ, 


రంగవల్ల భు వమూడ్కి. రనుణి మోమున జెంబె 
సతిభూడ్కి. విభుపదాబ్దమునం 'బెనంగె 
వరుభూపు బోటి కంధరమున విలసిలె 
చెలిచూసు హరియూరువులం దన'ర్సె 
కాంతువిక్షుణ మింతిఘనకుచమ్ముల [వాలె 
నాతివీక్షణ మోశు నాధి నన 
పతిద్భ పీ నఖినితంబముల వె 6 _బావిం చే 
యువతిద్భ స్ప మురారియురము బాగ 


తె. గీ, నాథుని విలోకనమ్ములు నాతి యూరు 


జానుజంఘాదులకు డి. జంద్రముఖ వి 
లోకనమ్ములు భర్త బాహాకవోల 
నయననిటలావలంబనోన్న తికి చనల. 142 


తే గీ, రంగపతి తన్ను (జూచిన రమణ వరూము 


వాంచు నత(డొండుజూచిన6 గాంచుముణల 


కం, 


4G 


సీ, 


కులశేఖర మహీపాల చరిత 


హాంనములు ఖంజరీటమ్ము లందిడింది 
"మొనసి డజాయగురుమూ(తలాడిన విధమున, 


నంగలి జగములశెలన్‌ 

మాగళదం బనుచు జనులు మదిమెచ్చుంగ స్‌ 
ఛభాంగన కంఠంబున హారి 

మంగళ సూ(తమ్ముగ కై మది ముదమెనంగన్‌ , 


అంచిత హేవముప్శాతముల నశుతముల్‌ దగ నాణిముత్యముల్‌ 
నించి నిజా స్ర్రలిర్లడిల నిల్చిన దంపతులింపుమోాజు ల 

శ్రీంచి చలించుదోయిళులం జేర్చి పరన్ప్నరవమాళులొప్పంగా 
నుంచిరి ముద్దులేనగవు లూటెడు మోములు సాంపుగుల్క_(గన్‌ , 


పదపడి వహ్ని నెల్సి తన పాణితీలమ్మున' బద్భగంధి కే 
ల్ముదమునం గీలుకొల్పి ట్‌ ను మం(తములుచ్చరింప నం 
బుదముపిటుంద6 (గొమ్మెజుంగు బూసినరీతి లతాంగితళోడ సా 
ఖ్యదహుతభుక్ప్ర)దక్షి ణము వైటభవవెరి యొన ర్చెనయ్యెడన్‌ * 


168 


148 


144 


145 


146 


వ, 9 త్లేజంగునం గమకమంబున వివాహశకార్న| క్రమంబు నిర్వ ర్తించి 
యొక్క_మణిమంటపమ్మునందు సువి శాలమనో హరం బై నకు సుమతల్పముునందయ్యి 
రువురుదంపతుల నునిచిరి, పుణ్యాంగనల జయమంగళంబను పాటల రవంబెనంగె 
చేణువీ ణాపణ'వాదివాద పఘో వమ్ములుపిక ౮ ట్ర గ 3ధర్యగాన ంబువినంబడియెన చ స 
రలు పెచ్చు పెటి(గి తమ పెచ్చుల మెచ్చు లెజుంగుటకు విచ్చలవిడి నటనమ్ముసలుపం 
దొడంగిరిట్లు మహావిభవమ్మునం చేజరిల్లుచున్న (శ్రీ)రంగవల్ల భం జూచి. 


ఫఘటితరత్న చ టాజటిలహాటక మైన 
మకుటము గములనంభనవుం డొనంగా 
మంజురోచిఃపుంజ రంజితాభంబే న 
పచ్చలపతకమ్ము భనం డొనంగా 
మందారగంధనంబంధ బంధుర మైన 
హారవారము సునానీరు. డొనా 
మానసితాంబుజరాగ మణిమండితము'లై న 
కుండలమ్ములు మృగాంకుం డొనంగె 


147 


164 


చ తుర్భాశ్యాసము 
థి 


తే గీ వహ్నివరుణాది దిక్సతుల్‌ వసనభూపష. 


స్మ 


శే, గీ, 


తే గీ 


చి 


కం, 


ణాదిసంభావన లొనర్చి రలన్రమెణుసి 
రందబును నవ్యతులసికాహ స్తులగుచు 
మంత్రఫుష్పు ము సంగీరి మాధవునకు. 148 


సగముకల్యల జేని సరివచ్చు నుదుటిపై. 
(గమ్ము క్ర స్తురిలిలకమ్ము వనర 
కమ్మోనిరుచిగ మి శకెంపులనకై వడి 
ముక్కొ_ణఅము _త్రేముల్‌ మురువుసూప 
రహిమించు చెక్కుల రవల తాటంకముల్‌ 
మితిలేని ధగధగద్యుుతి నెనంగ 
కంకుముంబలదిన కుచకుంభయుగ లిసె 
మణిహారపం._ క్లీ సంపదవహింప 
సిరుతెనయుమాడ్కి_ వానల ముంగురులు గదల 
పసంపుజిగిచీరమెణజయం బూయబాన్సుమిో(ద 
ఘనుని చెంగట రాజన్యకన్యం జూచి 
విబుధకాంతలు సిగ్గైర్తి నెల్లనెరి* 149 


భారతీపద్దసంభ నల్‌ పార్యతీ త్రి 

ప్రరహారులు శచీపురందరులు మొదలు 

సురవరో త్రము లవ్యధూవరులచేత 

మిధునతాంబూలములు గాంచి రధికలీల, 150 


అంత వసంతములాడిరి 

పంతములిగురొ త్ర విబుధపతు లచ్చరలున్‌ 

వింతగ సామంతులునట. 

గాంతలతో చల్లుపోరు గావించిరొగిన్‌. 151 


వ, ఇట్లు కృతోత్పవలీలావి శాలుండగు కుల శేఖరనృ పాలుండు కారాంతి 


కులవలన దంపతులనొకటిసేయుటకు ముహూ _ర్హమ్ము నిశ్చయించి తత్సమయంబగు 


టయు 


నయ్యరువుర సముజ్జ ;లాలంకారశ్రోభితులంగావించి గంభీర నంభనం భాన 


మానమ్మును విచి తేచి త్రఫుత్రికామనో హరకుడ్యమ్మును వినూత్న పల్ల వతోరణో ల్ల 


కులశేఖర మహీపాల చరిత్ర 165 


విత పురో భాగంబును వివిధపర్షోపరినిబద్ధవి'ఆానవిల సితమ్మునువి తానప పర్యంతలంబమాన 
విద్యోతమానఖదో లేనద్భ శ సమృద్ధమణిమాలి కాలంక తే మును నగునాక్క_రమణీయ 
మంటపమధ్యంబునందు. 192 


క్ట | పచ్చ రాంగోళ్లు పవడంపుంబట్టియలును 
పట్టువజచిన నునుప ట్టు ప క్రైడలును 
దనరు పర్యంక పాళి మండారకుసుమ 
పుంజములు మంజులాకృతి. బొందుపజుచి, 155 


కం. ఐవొందుగ ఫలభత్యుముులు 
చందనకస్తూరికానువంగ భరణోకల్‌ 
సుందరతల్బ( వాంతము 
నందునిచిరి చం[దవదన లతివోోదమునన్‌ 154 


వ, అయ్య వసరమ్మున, 155 


క వాచస్సతొయు వసి పుడు 
నోచి జే మే_శుండు తగినచోటుల వుర్గత 
(శీచతురతం జూవిరి సమ 
యాచారవిచార కార్య మనుకూలముగన్‌, 156 


కం, వాణియు శరాంణియు గీ 
రాంణాధిపురాణి గూడి రాణంచు గుణ 
(ేణి. దనరు సీళాక 
ల్యాణిం దోడ్కె-నుచు! జనిరి హరియున్నెడకున్‌ * 157 


వ ఇట్లు దోడ్కొనిచనుదెంచి శీవత్సాంకు పర్యంకనమిపమ్మున నిలికి 
యిట్లనిరి* 158 


ఉ,  బొంకుటనేర దర్షిజనపోహణతత్సర సత్యధర్నని 
స్పంకచర్విత్ర వృద్ధగురుభ _క్రిసమన్విత కీలనత్కి యా 
లంకృత కీ ర్తికాలిని విలానమనో హర తావక కమా 
హాంకురఖన్న వ్యాన్నళినమొ యిటులున్నది రంగవల్ల భా | 159 


ఆం వె నరనవచనరసిక ! నకలపత్మివతా 
తిలక మొామృగాక్షి "దేవ ! సీదు 


ఫం 


కం, 


కం, 


చ తుర్ధా శ్యానము 
ఢి 


పత్ను లందు మెచ్చుపడ నేర్చు పము ద 
లు 
రాలి మనసుచెలిసి యెలికొనుము, 


అని యప్పగించి చేవాం 

గనలు నగవులొదను వదనకమలమ్ములతో. 
జనుటయు రంగేశంరుం డ - 
జ్ఞైనపతిసుతవలనం గేలుసా చెన్‌ బీతి, 


జృంభితభ_ రృ మోహ మొక చెంత నలంత ఘుటింప నద్భు తా 
రంభితయా నపత్రప భరమ్మున నిల్యంగ లేక మంటప 
స్తంభము జు జనిన( దత్పరిరంభవిలోలచి తనం 
రంభమునం గనుంగానుచు రంగవిభుం డెలనన్ర్య మిోాజుంగన్‌, 


విరిపాన్సు డగ రంగే 

థ్యరుః డయ్యరవింద గంధి జాడంజని త 
త్క_రపల ల్ల వము నిజక ర 

నరసిజమున నూందినగ వెనంగ సిట్లని యెన్‌ + 


ఇది యేమే శుకవాణే ! 

మదనాయానమున నీవు మగువననుప చే 
నొదవిన విరహ శమమున 

గదియం జను బేర, నెట్లుగా( దొల(గితివో |! 


160 


161 


162 


168 


164 


వః అసిపల్క యయ్యితీం గాంగిటం జెర్చి పూంబాన్పునకుం దెచ్చె మటణి 
యునుమృదు మధుర నల్లాప సుల నబ్బోటి పుయిలోటందీర్చి రలగవల్ల భుండుః 


ఫనీబింబ వెంతనంజూలు పూబోడి నె 
వ్య్లూముపై6 గదియంగ మోముంజేర్చె 
పసిండిచాయల డిందుపజచు. జక్క_ని చెక్కు... 
టద్దముల్‌ కళలంట ముద్దులిడియె 
మృదులబీంబఫలంబు నదలించు సఖమోవి 
నలరు సుధారనం బవానంపొడంలగ 
గజకంభముల గెల్యంగడంగు ప్రీనప యోధ 
రంబుల నఖలాంఛనంబు లునిచె 


165 


కులశేఖర మహీపాల చరిత్ర 167 


శే, గీ విరులు (క్రొమ్ముడినునిచె ముంగురులుదడ వె 
(పబ్బీ మెనులం బులకాంకురమ్ము అెసంగ 
మరుని-చెయ్యుల బెనగాన్న మమతకతన 
రమణి నీవికిం జెయిసాచె రంగవిభుండు, 166 


చే గ. [విడపెంపున నయ్యింతీ విభుని కేలు 
తనకరమ్మున బగంబట్టుకొనిన నసగుచు. 
జెలియ చిబుకంబు నివురుచు. జెలిమినెరవీ 
రంగరమణుండు చెలి యన్నుగవామువడసె, 167 


పః ఇట్లన్యోన్యబద్దాను రాగులగు నయ్యిరువురు సురతవిశేషవిహారమ్ముుల 
ములంగునప్పుడు చెదరినతిలక మ్ములును జిక్కు_వడినహారమ్ములును నడలిన కేశకలాప 
మ్ములును ముదురులగునూర్చులునుం గలిగి పరి శాంతస్వాంతుల గుచు. బర్యంక 
తలమ్మున శయసించియున్న త. 168 


ఉ. చందన శై లదేశమున నంజనితంబగుచుకా సుమవజూ 
మందసుగంధనంపద సమంజనమై విమలోల్ల నత్పరో 
బృంద పయకికణవజము సపెంపెనలోన్‌ నురుదంకుర ము గో 
విందుడు సుందరీముణియు వేడ్క_సుఖంప(గ వీచె నయ్యెడన్‌ , 169 


ఉ. జాతవియాగదూఖయగు జక్క_వ మెచ్చంగ మున్న హర్ముఖ 
(శౌతకు పళంజెల్పి నిలసద్దతి( బద్మినిమేలనన్‌ మనకి 
(పీతిచెడన్‌ జకోరకము, బిట్టలుక్రన్‌ విట-చోరభంగవి 
ఖ్యాతములై యెసం7ం జరణాయుధకంఠకలళో రనాదముల్‌. 170 


G, అయ్యడ మేలుకాంచి కవులానన మెల్లన శ య్యడిగ్గి శ్రా 
నొయ్యన నంచలింప ముడియూడిన కొప్పు నెజుల్‌ నితంబమున్‌ 
నెయ్య మునర్భ సళ్గుక్రొను పవి కరంబునంబట్టి సిగ్గు సం 
దియ్యక తోడ్చడంగం బడకిల్‌ వెడలెన్‌ బదముల్‌ తడంబడన్‌ , 171 


మ ఇటు వెడలిచను నెడ నెచ్చెలుల చ్చేడియంగాడుటయు లజ్జా ఛభరమ్మునం 
జిణబునగవు నెజయు మొగ ౦బెగ యింపంజూలక యాటుక్‌ చనుచున్న యన్న రపతిసుతం 
జూచి వారలి టనిరి. 12 


168 చతురా వ్యానము 
థి 


ణః ఏమియుఃచజెప్ప విప్పుడది యేమి నరోరుహూగంధి మున్నుగా 
సీమది సంచలీంప నతనింగదియంబడి చుల్క_ నై తొ యా 
ధీమణి (ప్రార్ధనల్‌ వడసి తేజముగంటివా ! వై వులన్ని యున్‌ 
'శేమముగోరు మాకు నెజింగింపుము సఖ్యమునివ్యటిల్ల గన్‌ = 178 


వ అనిన వారలకిట్లని యె, 174 


కం. అక్క_ట [కొ తకతలు మా 
రిక్క_డ సెప్పెదరు వింటినింతియనరి యం 
దొక్క_టియు నే నబుంగను 
జిక్కు_ల( బెట్టంగ నేల చేడియలారా ! 175 


వ అనిన నఖులిట్లనిరి* 176 


తే గీ, ఏమియు నెబుంగననుచు సీవిపుడు మమ్ము 
చిక్కు_పతి చెను సరులేలం జిక్కు_గానియె 
కుచతటుల నెలవంక లగుంపు మోపి 
కెంపు లివియెమి “తెల్పవే కీరవాణి |! 177 


వ అసియిటు సాభీ పాయవచనము లెనంగ మందస్ని తాలంకృత వదనార 
విందలగుచు నృపాలసుతం దోడ్కొ-ని సముచితకృత్వమ్ములకుం జనిరంత, 178 


ఈ%, తామరసాకరోతృువవిధాయి రథాంగ విహంగసంతత 
౧ 
తేమసమర్గ్షనమ్ము సువిశేవబుధ వ్రజ[ వేద] భామిత 
శ్రీమవానీయమై రుచుల(జెన్న నలా౯ా భువనై కదర్శన 
(వేమరసావలంబ మినబింబము తూజుఫుకొండ కొప్పునన్‌* 179 


కం, సూర్యోదయమునకు న 
త్కాార్యా హర్ముఖము లెల్ల] గావించి వమువశా 
దార్యధురిణు(డు హారి దను 
సార్యులుగొలువంగ వరాననాసీనుం జై 180 


సీ చందచందనకళా సౌరభస్ఫురమాణ 
వదన వతు,స్పాష్టవం జెనంగ 


కులశేఖర మహేపాల చర్మిత 109 


పాడాబ్బరాగవి భమరుచిస్ప హణీయ 
లలీతాధరాలకొల్ల నన మొప్ప 

పల్ల వావ_ర్తశో భాగభీరస్ఫుర 
త్ప్సదనాభిసురుచిర ప్రతిభ దనర 

శంఖకుంజర వా స్తసౌందర్భయుతెేదీర 
కంఠ బాహువిలాసేగరిమ దోవ 


కే నీ, మంజెకీయూర కుండలమకుట సాన 
| ముఖ్యభాహణములు మేన మురువుసూపం 
దేజరి"ల్రడు కరుణావిభేయు సెదుట. 
గాంచె దేవనికాయమ్ము గారవమున. 181 


కః ఇప్యిధంబునం గాంచి చతుక్ముఖశ ర్వగీర్యాణవల్ల భులు చేవమునినహి 
తుల రంగవల్లభోనకుం (బణామమ్ములాచరించి (ప్రసాదసుముఖుండగు నమ్మహాత్తు 
నివే ననుజ్ఞాతులై నిజస్తానమ్ములకుంజనిరి కుల శేఖరమహా వల్ల భుండు నల్లుసి యి 
[పాయం బెజింగి (పయాణోచితమ్ములగు చతుర్విధ సై న్యమ్ముల సమకట్టంబని చె 


చం ఉరుతరత పహేవమ కల శోపహితాగము పార్శ్వ భాగ ఖో 
సురసురరాజరత్న రుచి శోభిత దారు చయమ్యు శేతువి 
స్ఫురిత విహంగపుంగవ వెభూవి.త మద్భుత వేగవాహబం 
భురమగు తేరు రంగరమణుం డెదమెచ్చంగ6 జెంతనిల్సినకా. 183 


కే గీ అత్తమామలు [మొక్కుచు ననుపవెడలి 
కనక మయరథ మెక్కె. రంగ(ప్రభుండు 
(పార్టి శాన లశిఖర సంభావ్య మగుచు 
భానుబింబమ్ము శోభిల్లు పగిదిదో౭ప, 184 


తే గీ, తన్ను నెడబాయు నడలునం డాల్నివిడిచి 
చిన్న వోయిన పూంబోణిచిన్నె దెలిసి 
జనని భాషించె వగవశే ! నరసిజాతీ ! 
కోరుకొన్నంత మేలు వేకు సీకు, 185 


172 


క్ల౦ 


చ తుర్రాశ్వ్యాసము 
యి 


'సేమమె ! నీతలిదండుల 


కీమానితమూ_ర్లీ మదికి నెక్కినరూపం 
వీమహిమ పకుగలుగుటం? 
గామించె వరించే మేలుగలి?గ౯ దరుణీ ! 196 


న. అని పలికిన లజ్ఞాభయమ్ములన త్త త్తి నె_త్తమ్మి జేకులమొ_త్తమ్ము 


ను _తృలపడంజేయుకన్ను ల నిలాతలము జూచుచు నెమ్మొగం బె త్తకయున్నచి న్నె 
యెటింగి శ్రీదేవియిట్లనియె, 197 


"లే, గీ సుదతి | మాము క్రి నావంక: జూడ నేమి 


కం: 


కం 


బని చె 


తల (టి తెజుంగు విన సపత్నులము మనము 
అక్క చలియం డవు నెడీ నయ్యమ్ము గలుగ 
వెజుచి యిటులుండ నేటికి వెట్టివగుచు, 198 


అలివేణి ! శుకవాణి మున్ను మనమయ్యాస్టాయు దాన్యమ్ము సం 

ధిలం (గీడించుచునుండువార మిపుడ దేవుండు రంగేశుడై 

నిలువ౯ొ బద్భకుడుంగ రాడ్ల క హములన్‌ దీపించియిట్టుల్‌ సప 

త్నులమై కూడెడుభాగ్యమ'్బె హరి నిన్ను౯నన్ను 'బోచుకగృప౯ 199 


అన నృపకన్యక పలికె౯ 

జనవొన'గితి నాదుపూర్వ చరితము "జెలి సె౯ 

ఘునతన్నీ కడం 'జేరితి 

మనమున నాకింకి వెజుపు [మాటయు] గలచే |! 200 


వః అనిన |థ్రీచేవి భూ పాలకన్యకంజూచి సంతసిల్లుచు నిట్లనియె. ౨01 
ళ్‌ Cn 

అడనిదియి సీదుమనికి ౯ 

నొదువలులేవింకం జ|కిగసాడి సకొలనం 

పడ స 

పదవే ! పూబోడి [వాసభవననమునకున్‌ ] 2909 


వ, అని యయ్యిం౦తి నుత్పహింపంజేస్పి య నిజ సౌధంబునకుం 
నంత రంగవల్లభుండల్ల నల్లన నిజ్యాగమహిషీనమిపమ్ముునకుం జనుటయు 


నయ్యప్ట గేహి హీని యొకి,_౦తకినుక నెరయ నతనింజూచు- చునిట్లనియె, 208 


కులశేఖర మహీపాల చరిత 178 


కం, ఈసారి ఇండికూంతురు 
నేసీమం 'జెచ్చీకొనంగ నిచ్చందలంచితో | 
ఆనపడి మాననగునే 
వేనరకు(డి (క్రొ త్తచెలుల వెదకెడుపనికిక౯ా, 204 


కం. నావకు శ్రీహరి యిట్లను 
చేవి వధూమణుల నేను దెచ్చుటలు భవ 
'త్సేవాసరిచర్యలకుం 
గావలెననికాజె ! వేటుగాం దలయకుమో | 205 


క్‌ + అప్పలుకులు విని యిందిర 
తప్పక విభుమోముంజూచి ధర్మాత్ములు మో 
"రప్పటికి [మాయ] తెబుగరు 
చెప్పకుడిక మేలిపనులు చేసెద రెలమి౯. 206 


ఉ. కుంకితవైరి ! మున్నునినుగూడి చరెంచెడి వేళలందు వె 
కంఠ ములోన సళ యనుకూలనసఖీత్య మొన ర్వె(గాన యు 
త్క_ంఠ జవించె నింకనొరుకన్ని యం దెచ్చెదవేని డాని సో 
లుంఠములాడి రంగపురిలో వెడలింతు(జామి* ! జగత్పతీ ! 207 


వ. అనిమేలంబునం బలికి నెమ్మొగమ్మునం జిటజటునగవు నెజయ నగధరుం 
గాగిలించికొనియి నిట్లయ్యిరువురు చతుఠనల్లాపరసానుభవమ్ము సేయుచు నాత్మీయ 
సౌధంబునకుం జనిరి మజీయును, 203 


న్నీ మంజులోద్యాన [దుమచ్చాయ లందుండి 
శుకకోకిలో కుల సౌంపు వినుచు 
పద్ద చే రవ సౌరభము లొపు ప కొలశకుల 
నలిల కేలీనముత్పాహు లగుచు 
మణెవాయ | పాసాద మహితస్థల మ్ముల 
రమ్యపీణాగానరసికు లగుచు 
కలితమా_క్రికమాలికా డోలికల నెక్కి 
లాలిత । క్రీడావిలాను లగుచు 


174 చతురా తారస 
య 


కే గీ, ఖఘునజనాలోకనొనందకారులగుచు 
(పేమ సి ళాంగనారంగథాము లవుడు 
బంధురై శర్వ సౌఖ్యసంపదల: బొదలి 
'మయొలమిం బెంపొంది రానందకలన దనక 209 


కం ఇ _కేజుగాసన నిజప్రు తె యు 
దా న గని ఇూూపో 
లో త్తముండు నంతసిల్లుచు! 
జి తమునం దనపురమ్మా జేరం దలంచె౯ 210 


కం రంగపకికిం ([బణమిలి సు 
నంగతమా గతి నతండు నరవి ననుప పు 
(తిం గాంచి గారవించి ర 
మాంగనకుకా (మొక్కి-పలికె నతిమాద మునక 211 


కం, గోమునంబెదిగినయది మది 
చేబుిరయుగా పటంమబుంగ డెబుక నెనంగినకొ 
(బేవుగాను నడుగ బెద్దియు 
సీమజువునం జెల్లెలనగ నిలుపుము వేడ్క_కా: 


తలి 
కాడ్‌ 
టు 


ఉం  చల్లనిచూవు లెందు వెదజల్లి జగమ్ముల(బోతుఏవ కా 
తల్లివి ఛన్యవై భవమతల్శి లివి' 'సేపకకల్పనల్లి ! ని 
న్నెల బుధథుల్‌ భజించుకత లేమెటుంగు౯. అజీకరాన ! దినిని 
చెల్లెలిగా దలంచి కృపసేయుము నేరములె మొనర్చిన క". 218 


తే గ అనిన శ్రీ చేవినగుచు నోయవనిపాల ! 
మది చెదరి కూంతునప్పగిం చెదవు గాక 
జన్ఫజన్ఫమ్ములను విష్తునతుల మగు ము( 
జెలిమినుండేడు మౌకిన్ని చెప్పనగునె ! 914 


కఠ, అనఘ! భవత్సుత మూగ్భహ 
మున మెలంగగినయట యిచట ముదమున నలరుకా 
ననుగూడి చెలంగచుండెడి 
మనమున సంతోవషమెనంగ మరలుము పుగికికా, 915 


కులశేఖర మహీపాల -చ రితై 175 


హ్‌ అనిరమా బేవియానతిచ్చిన సంకుష్టాంతరంగుండై తన్నుంగ్భ తాష్టం 


ఎాందలంచుచు న | కలపరిజసయు] తుంచై విజనగరంబు ! పవేశించె ముశేయు. 216 


కొం 


తె, న్‌ 


కం; 


ద ఉద అట నానో 
(శ్రీవైప్టవ పూజానం 
శావనలేవుజుక రామభ్నాదచరిక సే 
వాసపలసిత హృదయుంగే 
ఘభూవరుః డాశ్వ్యాగులనంగ? బొలుప్రువహిం చెన్‌ * 217 


నతతమ్మువురమున సాటించుశారీమృ 
దంగ మెనంగ (శ్రీరంగయాత 
రచియించె హరిభ క్లిరనము జొప్బిల బుభా 
నండానుకూల ముకుందమాల 
నిఖలప్రపన్న వర్తి తముగాం (బకటిం చె 
బంధుర దవిడ [పబంధ మొటి 
నంతత( శ్రీ) రామ చరి తామృ'తా సాద 
ర్త స్ట పిగాంచె 
బహుళ సీపృత్సమాయాకే భాగవత జ 
నాభినందన గురుసపర్యా భిలవిత 
వస్తువి శాణన |క్రియావశేత నెనంగ 
నతహితుండు దృఖ్నవత సందనుండు, 218 
చిరకాలము ఛయాపాలసన 
బరుడై .* Miss IE 
స్ఫురణమ్మున నిజతనయున్‌' 
గరిమన్‌ బట్లాభివి కు. గావించె వెసన్‌, 219 


ప, ఇటు నస్థాంగంబతనిపశ మ్ము జేసి నిర్చరచీకుం జి 
అం బిజూ కీ భి 


డే 
en SY అ 


తటి ఈ టి అటి ఏ లట అశని ఇట 163 5 6లి ఇథిటి 268 ..రూూథఢుడగుచు 
నెమ్మి నృపమాళీ విష్ణుసన్ని ధిక్‌ జనియె, 921 


వ. అని యి _తెజింగు?* లిల్లి 


176 చ తుర్థా శ్వాసము 
యి 


కం, గుకుపర్ముండు చివంనకున్‌ 

సిరుపమకుల కేఖరావనీవల్ల భు న 

చ్చరితం జంతయు "నేర్చడ 

కరుణం దగ నొనతిచ్చి (క్ర మ్ముజు. బలిశెన్‌, 2259 
కరం కులజేఖరాళువారుల 

విలసిత చరితము జగతి వినిన జదివిక్‌ 

గలుపష్యపజమ్ముదొల౯౫కు 

నెలమిం(బాపించు నరుల కిహపరసుఖముల్‌ , 224 

ప, అనిపలికి శిబక్యే త్తమా! పరమపవిత్రంబగు కులశేఖరచరిత్రంబు సవిస్త 
రంబుగా సీకు చెటింగించితిననుటయు శిష్యుండాచార్యునకంబదశ్షి ణపూర్యకంబుగా 
(పణామంబులాచరించి విమలంబులగుకునువము చందనంబులంబూబించి మమ్ముంగ్భ తా 
ర్ధలం జెసితిరని యానందర సభరి తొాంతఃకరణు లై విలసిల్లి రి త్తెణంగున, 225 
మ తరుణీలోలపిత్యూ క్రిపాలనకళాధాశేయ ! గా భేయదు 

ర్భృర భవ్యాధ్యర మం(త్రతం (తక లనాపత్యూహాక్య ద్రైత్యసం 

రజా 
వార ! రంహోభయదడావిగర దళ నోద్య[ద_క్షనేతాంచలా ! 
ధరధై ర్యాఢ థి |! ధరాధురాధరభుజా ! ఛారాధరాంగ ద్యుతీ ! 226 


కం, కాకమదో।చేకతమోా 


కలక సళళ 64 కక ట్‌ 6 66 90% అ 3 * 40 48 కక 3464 (UE 


SENSIS న? 927 


మూారలిసి, శిత త కి రి రి ఇ 4 ఆ ఏ 9 ఇ ఇవి ళ 6 46 46996 
% En 
కలశబనుతిశాలీ క (మప ద్భాతమాలీ 
విలులితనదపద్యా వేదవేదాంత వేద్యా 998 


గద్యం బది (శ్రీరామచం ద్రకరు ణానిరీక్ష ణనమాసాదితకవీతావిజీవ శేపా 
నయ ప్రదీపక వేంకటాచార్యకమారరఘునాథార్య ప్రణీతంటై. న కులేఖరమహీ 
పాలచరితంబను మహాపబంధంబునందు. జతుర్థా శ్యానము, 229 


సంపూ దవ 
ప్రూర్హము 


